ద్విపచ భాగవతము 


మడికి సింగన 


పరిష్కర్త 
శ్రీ వాసిష్ట అ. మహాదేవశాస్త్రి 
సరస్వతీమహల్‌ గ్రంథాలయము తంజావూరు 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ నెం : 87 


ద్విపద భాగవతము 
- మడికి సింగన 


తొలి ముద్రణ : 
సరస్వతీ మహల్‌ ప్రచురణము 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : సెప్టెంబర్‌, 2019 


పేజీలు 260 

ప్రతులు : 1000 

వెల  : ₹. 125 

అక్షరాలంకరణ : ఎస్‌ఎస్‌వి గ్రాఫిక్స్‌, 

హైదరాబాద్‌. 

ముద్రణ : కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌, 
హైదరాబాద్‌. 

ప్రతులకు : 


తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


1950, తంజావూరు 


Publication No : 87 


Dwipada Bhagavatamu 


- Madiki Singana 


First Edition : 1950, Tanjore 


Saraswati Mahal Publication 


Telangana Sahitya Academi 
Edition: September, 2019 


260 
1000 


Pages 
Copies 


Price Rs. 125/- 


DTP  :SSV Graphics, 


Hyderabad. 


Printed at : Karshak Art Printer, 
Hyderabad. 


For Copies : 

Telangana Sahitya Academi, 
Kalabhavan, Ravindra Bharathi, 
Hyderabad - 500004. 

Ph :040-29703142 


Tanjore Saraswathi Mahal Series No. 23 





DWIPADA BHAGAVATAMU 


(DASAMA SKANDHA) 
A DWIPADA KAVAYA 


BY 
MADIKI SINGANARYA 


Critically Edited 
By 
Sri Vasishta A.MAHADEVA SASTRY 


Pandit, Saraswathi Mahal Library, Tanjore 


Published by: 
Sri 5. GOPALAN, B.A., B.L., 
Honorary Secretary for the Adiministrative Committee, 
T.M.S.M. Library, Tanjore 


Price] 1950 [Rs. 3-00 


PREFACE 


This publication contains the earliest Telugu version available of SRI 
BHAGAVATA 10th Skanda, dealing with Sri KRISHNA'S lifein MADHURA 
andin DWARAKA. The author Madiki Singanarya lived in the early part of 
the fifteenth century. He was therefore an elder contemporary of POTHANNA 
the celebrated author of ANDHARA BHAGAVATAMU. 


The present work which is in Dvipada is anterior to POTHANNA'S 
work. The merits of the Author's poetry can be gathered from the fact that his 
verses are cited as models in standard works on Grammar and Rhetoric. The 
author has also written three other works in Telugu namely :- 


1. VASISHTARAMAYANA 
The well known philosophical work, 
2. PADMA PURANA 
and 
3. SAKALA NITI SAMMATAMU 
a work in Politics, 
The present work has three kandas in it: (1) Madura Kanda (2) Kalyana 


Kanda and (3) Jagadhabiraksha kanda. The kandas dealing with the Balaleela 
in the beginning and the Bhaktanugraha in the end are missing. 


The portion that is now published is complete so far as it goes and 
has been selected for its value as a high class Dvipada Kavya of the early 
classical age in Telugu literature. For a fuller account of the Author and the 
diverse merits of the work the reader is referred to the Telugu introduction of 
the learned Editor who has spared no pains in editing this work. 


Our thanks are due to him for his valuable services. 


Our grateful thanks are due to the Government of Madras for the 
liberal grants which have enabled us to publish this and other valuable 
manuscripts of this Library. 


Saraswathi Mahal S. GOPALN, 
Tanjore. Honorary Secretary 
15-1-1951 T.M.S.S.M. Library Committee 


తెలుగులో తొలి భాగవత రచన 


తొలి తెలుగు సంకలన [గ్రంథాన్ని తొలి భాగవత భాగాన్ని (దశమ 
స్కందం) వెలువరించిన కవి మడికి సింగన. పద్మ పురాణోత్తర ఖందము, భాగవత 
దశమ స్కందము అనే ఈ రెండు కావ్యాలను సబ్బి మండలం (కరీంనగర్‌ జిల్లా) 
లోని రామగిరి ప్రభువు ముప్ప భూపతి మంత్రి వెలిగందుల కందనామాత్యునికి 
అంకితం చేశాడు. అందువల్ల సింగన 1420-40 ల మధ్య కావ్య రచన చేశాడని 
భావించవచ్చు. 


మడికి సింగన భాగవత దశమ స్కందం పోతన భాగవతానికి పూర్వ 
రచన. అనగా పోతనాదుల కంటే ముందు మొట్టమొదట భాగవత పురాణ 
భాగాన్ని అనువాదం చేసినవాడు సింగన. అయితే ద్విపద ఛందస్సులో విరచితమైన 
ఈ దశమ స్కందము పూర్తిగా లభించలేదు. కాండ విభాగంతో కూడిన ఈ 
రచనలో మధుర కాండము, కళ్యాణ కాండము, జగదభిరక్ష కాండములున్నాయి. 
అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతించే ఘట్టం నుండి శిశుపాల వధ వరకు గల 
వృత్తాంతాలు వీనిలో గోచరిస్తాయి. ఇందలి వర్ణనలు అనంతర కవులకు 
దారిచూపాయి. 


శ్రీమద్భాగవతములో రసవంతమైన భాగము దశమ స్కందము. దీనిని 
తీసుకుని తెనుగు చేయడంలో సింగన కవితాశక్తితో పాటు కొన్ని విషయాలను 
పొడిగించడం, మరికొన్ని విషయాలను క్షుప్తీకరించడం ద్వారా ఆయా ఘట్టాలను 
ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు. వివిధమైన మనోహర వర్ణనలతోను, ఇంపును గూర్చే 
స్వభావోక్తులతోను, చక్కని తెనుగు నడకతోను, మధురమైన సమాసాలతోను శ్రీకృష్ణుని 
చరిత్రను ద్విపదలో మనకు కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించడం సింగన రచనలోని 
ప్రత్యేకతలు. దశమస్నంద ప్రాశస్యాన్ని మడికి సింగన కవనమాధుర్యాన్ని దృష్టిలో 
ఉంచుకొని సాహిత్య అకాడమి పునర్ము[ద్రిస్తున్నందుకు సంతోషిస్తున్నది. 


హైద్రాబాద్‌, 
17.09.2019 తెలంగాణ సాహిత్య అకాడమి 


శ్రీ 


రమణమహర్షయేనమః 


ఉపోదాతము 
ఖు 


-; గ్రంథకర్త - మడికి సింగనార్యుండు :- 


శ్రీపతి యొక్క యెనిమిదియవ యవతారమగు శ్రీకృష్ణ భగవానుని 
చరిత్రగలది భాగవతమందు దశమస్మంధము. భాగవతమహా(గంథమును దెనుంగు 
భాషలో విలసిల్లంజేసిన మహా కవి బమ్మెరపోతరాజు. ఈ బమ్మెరపోతనార్యుండు 
హూణశకము 1400 మొదలు 1470ల ప్రాంతమందుండినట్లు, ఆంధ్ర కవుల 
చరిత్రలో శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులుగారు చర్చించి యున్నారు. 
వాసిష్టరామాయణ, పద్మపురాణ, భాగవతదశమ స్మంధముల కర్తయగు మడికి 
సింగనార్యుడు హూణశకము 1430వ ప్రాంతము వజకునైనను జీవించి 
యుండవలయునని వారు నిర్ధరించిరి. పోతనార్యుని భోగినీదండకము తన 25వ 
వత్సరమున అనగా 1425వ సంవత్సరమున విరచించినట్లు తెలియుచున్నది. 
మడికి సింగనార్యుండు పద్మపురాణమును దెనింగించి ముగించిన వత్సరము దాని 
కృత్యంత పద్యమువలన స్పష్టమగుచున్నది. 


మడికి సింగన | 7 


మంగళమహాశ్రీ :- 
“ఆకరయుగానల మృగాంకశకవత్సరములై పరంగుశార్వరిని 
బుణ్య 

(ప్రాకటిత మార్గశిర పంచమిని బొల్బు నడుపాలసుతవాసరము 

నందున్‌ 
శ్రీకరముగా మడికి సింగన తెనుంగున రచించెం దగం బద్మ 

పురాణం 
బాకమల మిత్ర శిశిరాంశువుగం గందసచివాగ్రణికిన్‌ మంగళ 

మహాశ్రీ,” 

(కర=2 యుగ=4 అనల=8 మృగాంక =1 అంకానాం వామతోగతిః. 
కాబట్టీ శాలివాహన శకము 18342. హూణశకము 1420 శార్వరి సంవత్సరమున 
మార్గశీర్ష శుద్ధ పంచమీ బుధవారమునాండు పద్మపురాణము ముగింపంబడెను.) 

దీనిని బట్టి వర్యాలోచించి చూచిన మడికి నింగనార్యుండు 
ప్రొఢావస్థయందున్న సమయమందు పోతనార్యుని భోగినీదండకము పుట్టినదని 
నిర్ణయించుటకు వీలున్నది. అప్పటి కింకను పోతనార్యుండు భాగవతమును 
దెనింగించుటకుం బూనుకొని యుండలేదు. 

“వాసిష్ట రామాయణము పద్మపురాణమునకుం దరువాత రచియింపం బడిన 
దగుటచే నది 1420 కిం దరువాతం జేయంబడినది. ఈ రెండు కావ్యములకు 
నడుమ సింగన్న భాగవత దశమ స్మ్కంధమునుం గూడం దెనింగించి 
కందనామాత్యునకే యంకిత మొనరించెను. సింగన కృత భాగవత దశమ స్మంధము 
నాకు లభింప లేదు. అటు తరువాత నీకవి సకలనీతిసమ్మతమను నీతి గ్రంథమును 
సమకూర్చెనని రామకృష్ణ కవిగారు చెప్పుచున్నారు. వీనినన్నిటిని విచారించి 
చూడంగా మడికి సింగన్న 1430వ సంవత్సరము వజకైనను జీవించి యుండును. 
(ఆంధ్ర కవుల చరిత్ర ప్రథమ భాగం 378 పుట) 

మడికి సింగనార్యుండు 1420కి బూర్వమే భాగవత దశను స్మంధమును 
రచించినట్లు తెలియుచున్నది. కాంబట్టి పోతనామాత్యుని భాగవతమునకు ముందుగా 
రచింపంబడినది మడికి సింగనార్యుని భాగవత దశమస్మంధ మనుటలో 


8 | ద్విపద భాగవతము 


సందేహముండదు. 


సింగన్న నియోగి బ్రాహ్మణుడు భారద్వాజ గోత్రుండు. అయ్యల 
మంత్రివరునకును సింగాంబీకకును జన్మించినవాండు. సింగన్న కృతమగు వాసిష్ట 
రామాయణములోని యీ క్రింది పద్యములను గమనింపుడు. 


సీ.  “అతండు తిక్కృనసోమయాజుల పుత్రుందై 

కొమరారు గుంటూరి కొమ్మ విభుని 

పుత్రి చిట్టాంబిక బుధలోక కల్పక 
వల్లి వివాహమై వైభవమున 

భూసారమగు కోటభూమిం గృష్టానది 
దక్షిణ తటమున ధన్యలీల 

నలరు రావెల యను నగ్రహారము తన 
కేక భోగంబుగా నేలుచుండి 


తే.గీ. యందుం గోవెల గట్టి గోవిందు నెన్న 
గోపినాథుం బ్రతిష్టయుం గోరి చేసి 
యఖిల విభవములందును నతిశయిల్లె 
మనుజమందారుండల్లాడ మంత్రివిభుండు. 


క. “అయ్యువతీరమణులకును 

నయ్యల మంత్రీంద్రుం డుదితుండై ధారుణిలో 
నెయ్యెడ నర్ధార్థులు మా 

యయ్య యని పొగడంగ నెగడె నౌదార్యమునన్‌. 
ఆత్రేయ గోత్ర పవిత్ర పేరయమంత్రి 


బ్‌ 


పుత్రి సింగాంబికం బుణ్యసాధ్వి 
వెలయ వివాహమై వేంగి దేశంబులో 


మడికి సింగన | 9 


నేపారు రాజమహేంద్ర పురికి 
నధిపతి తొయ్యేటి యనపోత భూపాలు 
మంత్రియై రాజ్యసంపదం బొదలి 
యొప్పారు గౌతమి యుత్తర తటమున 
మహనీయమగు పెద్ద మడికి యందు 
స్థిరతరారామతతులు సుక్షేత్రములును 
బెక్కులార్చించి సితకీర్తి బెంవు మిగిలి 
యఖీలజగదన్నదాతనా నవనిం బరంగె 
మధురగుణధుర్యుం దయ్యలమంత్రివరుండు. 

చ. ఒనరంగం దద్వధూవరుల హోబల దేవునిం గొల్చి తద్వరం 
బున నొగి సింగనార్యుని నమోఘ గుణాఢ్యు ననంతుని న్మహీ 
జననుతు నబ్బయాంకు బుధసన్నుతి పాత్రుని నారయాహ్వ యున్‌ 
గని నరసింహనామములు గారవ మారంగం బెట్టిరందబున్‌. 

కీ _ వారలలో నగ్రజుండను 
వారిజదళనయనచరణవారిజసేవా 
సారమతి నతులవాక్య 
శ్రీరచనాచతురమతిని సింగ నాహ్వయుండన్‌. 


పై పద్యముల వలన నీకవి తికనసోమయాజుల మనుమరాలి మనుమందనియు, 
గోదావరి మండలములోని పెద్దమడికి నివాసుండనియు, స్పష్టమగుచున్నది. ఈ 
విధముగాం దర్శించి చూచినప్పుడు మడికి సింగనార్యుడు 15వ శతాబ్దపు కవియని 
నిర్ణయించుటలో సందేహమునకుం దావు లేదు. 

ప్రస్తుత పరిషృరణమైన భాగవత దశవమస్మంధము మడికి సింగనార్యుని 
కృతమా కాదా యనునది చర్చింప వలసియున్నది. అనేక ప్రబల నిదర్శనములపై 
నేను ద్విపద బద్ధమైన యీ భాగవత దశమ స్మంధము మడికి సింగనార్య 
కృతమను నిశ్చితాభిప్రాయమునకు వచ్చితిని. కాండాంతద్విపదలను గమనింపుడు. 
ద్విపద. “అని యిట్లు నయనిర్దరామాత్యుపేర 


10 | ద్విపద భాగవతము 


ధన ధాన్య మణిమయ దానాధ్యు పేర 

భూభరణక్షమ భుజసారు పేర 

నౌభళ మంత్రి కందామాత్యు పేరం 

గోరి భరద్వాజ గోత్ర సంజాతుం 

డారూఢ మతి నయ్యలార్యనందనుండు 

శృంగార రసకళా ్రితివచోధనుండు 

సింగయామాత్యుడు చెలువగ్గలింప 

సలలితరసభావ శబ్దగుంభనల 

వలనొప్ప శ్రీ భాగవత పురాణమున 

మహనీయమగు దశమస్మంధ సరణి 

విహితలీలలనొప్పు విష్ణుచరిత్ర 

ప్రాకటంబగు మధురాకాండమనిన 

నాకల్ప మాకల్పమగు భంగింజెప్పె.” 
భరద్వాజగోత్రసంజాతుండును, ఆరూఢమతి యయ్యలార్య నందనుండును నగు 
నింగయామాత్యుడం జెబళమం|(తి కందామాత్యున కంకిముగా 
నీభాగవతదశమస్మంధమును రచించినట్లు స్పష్టము: మడికి సింగనామాత్యుండు 
రచించిన వాసిష్థరామాయణము యొక్క ప్రారంభమున నొక వచన భాగమును 
దిలకింపుడు. 

“ అని సకలజన సమ్మతంబుగా నుపక్రమించి భాగవత దశమ 
స్మంధంబును దెనుంగున రచియించి యిచ్చి, అప్పుణ్య 
పురాణంబులకుం గృతిపతిగా నేపుణ్యునిం బ్రార్థింతునోయని 
విచారించి, గజగంధవారణగంధ గోవాళ చలమర్తి 
గండగండరాయ గజశేఖరదొంతి మన్యవిభాళాది నానా 
బీరుదవిఖ్యాతులం బ్రసిద్ధుండగు రామగిరి పట్టణాధీశ్వరుం 
డైన కుమారముప్ప భూపాలు మాన్యమంత్రి పదదురంధ 


మడికి సింగన | 11 


రుండగు నమ్మహారాజు దిగంతవ్యావృత కీర్తిలతాలవాలుం 

డును, ధర్మచారిత్రుండును, నీతిచాతుర్య విశేషగుణగణా 

లంకారుండును, అనవరతదాన శీలుండును, అఖిల దిక్సరీత 

విశాలుండును, వారణ వంశాబ్దీసుధాకర కాశ్యప గోత్ర 

పవిత్ర అబ్బనాచార్య తనూభవ కందనామాత్యుండు నాకు 

నతిస్నేహ బాంధవుండును నభీష్ట ఫలప్రదుండును నపూర్వ 

వచనరచనానుబంధబంధురకావ్య రసాభిజ్ఞుండును, అర్ధి 

జన పారిజాతంబును గావున నమ్మంత్రి యుగంధరుం గృతి 

పతింగావించి, వెండియు కవిత్వత్త్వ రచనా కౌతుకంబున 

జిత్తంబు జొత్తిల్ల నొక్కకృతిం జెప్పంబూనితి................ + 
రామగిరి పట్టణాధీశ్వరుండుగు కుమార ముప్పభూపాలుని మాన్య మంత్రియైన 
కందామాత్యునకుం గవి భాగవత దశమస్మంధమును దెనింగించి 
యంకితమొనర్చినట్లు ఈ వచన భాగమునుండి స్పష్టమగుచున్నది. ప్రస్తుత 
పరిష్క్మరణము యొక్క కాండాంత పద్యము లందు కననగుకృతికర్త కృతిభర్తల 
నామగోత్రాది వివరములును, వాసిష్టరామాయణ పద్మవురాణములయొక్క 
కృతికర్తకృతిభర్తల నామగోత్రాది వివరములును నచ్చాత్తి నట్లు సరిపోయి 
యున్నందున భాగవతదశమస్మంధము (ప్రస్తుతపరిష్మరణము, మడికి సింగనార్య 
కృతమనుటలో సందేహముండదు. తెనుంగు జాతీయతను బోషించు శైలిని బట్టి 
చూచినప్పుడు భాగవత దశమస్మంధము, వాసిష్ట రామాయణము, పద్మపురాణము 
ఈ మూండును నేకకవికృతములను సత్యము నుద్దాటించుచున్నవి. 

వాసిష్టరామాయణ పద్మవురాణములను బదకావ్యములుగా రచించిన మడికి 

సింగన్న భాగవత దశమస్మంధమును మాత్రమేల ద్విపదకావ్యముగా విరచించెను? 
శ్రీకృష్ణభగవానుని లీలలను వీనుల విందుగాం బండిత పామరులందబును, 
ఆబాలగోపాలము పాడుకొని యానందించుటకు వీలగునట్లు సరళమైన 
జాతీయగీతమగు ద్విపదలలో నిమిడ్చి రచియించుట మంచి దని యుచితజ్జుండగు 
కవి తలంచి యట్లానరించెనని తలంచెదను. అదియునుగాక క్రీ. శ. 1240వ 
ప్రాంతమున రచింపం బడిన రంగనాథరామాయణముయొక్క సకల 


12 | ద్విపద భాగవతము 


జనాదరణమును విచారించి కవి తాను గూడ నట్టి కావ్యమును రచింప నుత్సహించి 
భాగవత దశమస్మంధమును ద్విపదబద్ధము గావించెనేమో! 


ఆ కృతిభర్త - కందామాత్యుండు :- 
మడికి సింగనార్యుడు భాగవతదశమస్మంధమును, పద్మవురాణమును 
దెనింగించి బెబళ కందామాత్యునకు.6 గృతిగా నిచ్చి యున్నాండు. 
పద్మపురాణమందుం గృతిపతిని వర్ణించు పద్యము లీక్రింది విధముగానున్నవి. 
సీ. స్వామి భక్తుండు కార్యచతురుండు బహుకళా 
వేది నీతిజ్ఞుండు విప్రహితుండు 


A 


సరస సల్లాపుండు సప్తాంగరక్షణ 
క్షముండు భావజ్జుండు సర్వసులభుం 
దరి మంత్రభేదన పరుండు ధర్మాత్ముండు 
సుందరాకారుండు సుజనకవినతుం 
డురుదయా పరుండు నిత్యోత్సవాసక్తుండు 
సద్దుణాధారుండు సౌమ్యమూర్తి 
తే.గీ. సతత గురుదేవతా పరిచారరతుండు 
గుణసముద్రుండు కాశ్యప గోత్రజనితుం 
డనంగ నుతికెక్కి పెంవున నతిశయిల్లు 
మదన సదృశుండు కందన మంత్రివరుండు. 
ఈధర్మచారిత్రు నేధాత్రిపతి యేలు 
నాధాత్రిపతి యేలు నఖిల జగము 
నీకామినీకాము నేకామినులు చూతు 
రాకామినులు చూడ రన్యపురుషు 
నీయర్మసుతతుల్యు నేయర్ధి గొనియాడు 
నాయర్థి యొరువేండ నాస సేయం 
డీమంత్రి కులచంద్రు నేమంత్రి పురణించు 


బ్‌ 


మడికి సింగన | 13 


నామంత్రి విముఖాత్ముందఖీలమునకు 
ననం బ్రగల్బరూపఘనదాననయమార్ల 

ముల నుతింప నొప్పు ముజ్జగములం 
దారహారహీరధవళాంశుసమకీర్తి 

కలితుం డౌబళ కందవిభుండు. 


కందన మంత్రికిం దాతకుం దాతయైన గన్నయ మంత్రి కాకతీయ 
గణపతి దేవుని కాలములో నుండినట్లు పద్మపురాణములోని యా 
క్రింది పద్యము చెప్పుచున్నది. 


చ. 


“పరువడిం గాకతీయ గణపక్షితినాయకు నొద్దమాన్యుందై 
ధరణిం బ్రశస్తుండై నెగడి దానములెల్లను జేసి భక్తిపెం 
పిరవుగ గుళ్ళు గట్టి గణపేశ్వర దేవుని గోపికాధవున్‌ 
దిరముగుచున్న లక్ష్మిని బ్రతిష్టలు చేసెం బ్రభుత్వమేర్చ డన్‌” 


కృతిపతి కందామాత్యుని వంశవృక్షము నిచ్చుచున్నాను. 


గన్నయమంత్రి 


అప్పయామాత్యుడు (ద్వితీయ పుత్రుడు) 


కందనమంత్రి 


(మూండవ కుమారుడు కృతిభర్త) 


14 | ద్విపద భాగవతము 


కాకతీయ గణపతి రాజు క్రీ.శ. 1200 మొదలు 1260 వజకును రాజ్య పరిపాలన 
జేసెను. దీనినిం బట్టి (శీ వీరేశలింగము పంతులుగారు తరమునకు నలుబదేసి 
సంవత్సరముల చొప్పున నేర్పజచి కందన మంత్రికాలమును 1420గా లెక్క 
వేసిరి. 1420వ సంవత్సరమునం బద్మపురాణమును గందనమంత్రి కృతినందుట 
దీనికి సరిపోయినది. 


మడికి సింగనార్యుడు తాను మొదట రచించిన పద్మపురాణ భాగవతదశమ 
స్మృంధములను నరాంకితము చేసెను. కాలక్రమమున నతని చిత్త వృత్తి 
దైవపరాధీనమగుట బట్టి కాంబోలును దనమూందవ కృతియగు వాసిష్ట 
రామాయణమును అహోబలస్వామి కంకితమొనర్భెను. తనకు ముందుండిన 
నన్నయాది యాదిమ కవీశ్వరుల యాచారము ననుసరించి కృత్యాదిని 
గీర్వాణభాషాబద్ధమగుశ్లోకమును వేసుకొనెను. వాసిషస్టామాయణము యొక్క ఆదిమ 
శ్లోకమును జూడుడు. 


“శీమద్దివ్యమునీంద్రచిత్తనిలయం సీత్రామనోనాయకం 
వల్మికోద్భవ వాక్సయోధిశశినం స్మేరాననం చిన్మయం 
నిత్యం నీరదనీలకాయ మమలం నిర్వాణ సంధాయినం 
శాంతం నిత్య్వమనామయం శివకరం శీరామచంద్రం భజే.” 


ఇవి గాక మడికి సింగనార్యుండు “సకలనీతిసమ్మత” మను నీతిశాస్త్రమును 
రచియించెను. సకలనీతిసమ్మతమును శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు 
ప్రచురించినట్లు తెలియుచున్నది. దీనిలోని కొన్ని పద్యములను కీర్తి శేషులైన 
శ్రీవేటూరి ప్రభాకర శాస్రిగారు, ఈగ్రంథాలయము తరఫున మద్రాసు 
ప్రభుత్వసహాయముచేం ప్రచురింపంబడిన “ఆంధ్రకామందుకము” యొక్క పీఠికలో 
నుదాహరించి యున్నారు. 

ఈ విధముగా సంస్క లతాంధ్రములందసాధారణ పాండిత్యము 
కలవాండును, నీతి వేదాంత శాస్తములందభిరుచి కలవాండును, మహాకవియునగు 
మడికి సింగనార్యుని ప్రభావవంతమైన అమృతవాహినియగు లేఖిని పండిత పామర 
రంజకమగు ద్విపదలచే భక్త జనమందారమగు భాగవత దశమస్మంధమును 
రచించి, ఆంధ్ర సారస్వతమునకు మహత్తరమగు సేవ యొనరించినది! 


మడికి సింగన | 15 


=: పరిష్కరణ - కథాభాగము :- 

తంజావూరు సరస్వతీమహల్‌ లైబ్రరి నెం 150 తాళపత్ర ప్రతి, ఈ 
పరిష్మరణకు మాతృకయై యున్నది. ఇట్టి ప్రతిగాని, ఇతోధికప్రతిగాని వేజె 
యెచ్చటను లేనందున నేను గావించిన సంస్మరణము పూర్తిగా నీతాళపత్ర ప్రతిపైననే 
యాధారపడి యున్నది. దీనియందు 180 తాళపత్రములున్నవి. వ్రాత సుమారుగా 
నున్నను, తప్పులు విశేషములుగా దొర్లియున్నవి. అక్రూరుండు శ్రీకృష్ణభగవానుని 
స్తుతించు ఘట్టమునుండి యారంభమగుచున్నది. మొదటి నాలుగు పత్రములు 
కీట దష్టములు: అక్షరముల యాకారము బొత్తిగా నశించియున్నది. 


కవి భాగవత దశమస్మంధము యొక్క పూర్వోత్తర భాగములను కాండ 
సంజ్ఞలతో విభజించుకొని యున్నాడు. దశమ స్మంధపూర్వభాగము కంసుడు 
తన చెల్లెలు దేవకిని వసుదేవునితోం గలిపి రథారూఢులంజేసి మంగళతూర్యనినాద 
“వైభవములతో భర్త ఎ్రగ్రుహమునకుం దానే సారథియై రథమును నడుపుటతో 
నారంభించుచున్నది. తరువాతి కథయగు నాకాశవాణి కథనము, శ్రీ కృష్ణావతార 
ఘట్టము, నందగోపుని యింట శ్రీకృష్ణుని బాల్యము పూతనాదిరాక్షసమథనము 
మొదలగు వాని నన్నిటిని నొక కాండములో కవి రచించి యుండునని నాయూహ. 
ఆ కాండము దురదృష్టవశముచే ఖీలమైపోయి యుండునని తలంచెదను. ప్రస్తుత 
పరిష్కరణ (ప్రతి రెండవకాండమగు మధురాకాండముతో ప్రారంభమగుచున్నది. 
ఇది జరాసంధుని రెండవమారు దండయాత్ర కథతో నంతమొందుచున్నది. ఈ 
కాండము యొక్క మొదటి భాగము కొంతలుప్తమై పోయినది. 


కల్యాణ జగదభిరక్ష కాండములలో నుత్తరభాగ కథలు చెప్పంబడినవి. 
శ్రీకృష్ణుని వివాహములు, ఈ కాండలయందు వర్ణింపంబడినవి. జగదవబి 
,రక్షకాండము శిశుపాల వధతో నిలిచిపోయినది. ఇంక నుత్తరభాగ కథలగు 
సాల్వమథనము, దంతవక్ర సంహారము, కుచేలోపాఖ్యానము, సుభద్రా పరిణయము 
మొదలగునవి వివరించుచు మటియొక కాండమును గూడ కవి రచియించియే 
యున్నాండని నాదృఢాభిప్రాయము. దుర్భాగ్యవశముచే నదియు మనకు 
లభింపలేదు. “అని సకలజన సమ్మతంబుగా నుపక్రమించి భాగవత దశమ 
స్మంధంబును దెనుంగున రచియించి యిచ్చి..... అని వాసిష్ట రామాయణములో 
వ్రాసి యుద్దాటించిన మడికి సింగనార్యుండు కొంతభాగమునే వ్రాసినాందని చెప్పుట 


16 | ద్విపద భాగవతము 


యుక్తమగునా! 


కొన్ని చోట్ల గ్రంథాంతరమందు ద్విపదలలో నేకపాదములున్నవి. ఇవి 
(గంథపాతములేమో యని మొదట నేను శంకించితిని. కాని పరిశీలించి 
చూచినప్పుడు అన్వయము చెడకుండ కథాభాగము నడుచుచున్నందున నా 
యేకపాద ద్విపదలనట్లే పూర్తి ద్విపదల క్రిందనే లెక్కించి వేసితిని. ఇట్టి 
లుప్తపాదములు కల శ్లోక భాగములు పూర్వ (గంథములలోం బెక్కులుండుట 
సహజమే. 

విజ్ఞాననిధియగు మహాకవి సింగనార్యుని విరచితమైన దీనిని 
పరిష్మరించుటలో నాయల్పీయమగు బుద్ధిని సాధ్యమైనంతవణకు నరికట్టి మిక్కిలి 
శ్రద్ధగానే యుపయోగించితిని. యుక్తి కందుబాటులో నున్నట్టి కొన్నిలుప్త 
భాగములను బూరించి కుండలీకరణముగావించి పాఠకులకుం జూపి యున్నాను. 
వ్రాయసకాని ప్రమాదముచే నేర్చడిన గణభంగములను సవరించితిని. ఈ సవరణ 
కవి హృదయమునకు భంగముండదని విమర్శన జ్ఞానముతోనే చేయంబడినదని 
మనవి చేసుకొనుచున్నాను. అన్వయము సరిగా కాని కొన్ని ద్విపద భాగములను 
సరిదిద్దిన పూర్తిగా క్రొత్తరూపము సిద్ధించునని తోచిన చోట్ల యథా మాతృకముగానే 
విడిచి వేసితిని. 

బురదలో మాణిక్యమువలై, గుణ(గాహకుల దృష్టికి మటుంగుపడి, ఈ 
ద్విపదకావ్యము సరస్వతీమహల్‌ లైబ్రరీ అలమారలలోం బడియుండినది. దాని 
యునికిని, శ్రేష్టతను నాకెజుక పజచినవారు మన్న్మిత్రులును. బహుగ్రంథ ద్రష్టలును, 
విద్యానిధులును నగు బ్రహ్మశ్రీ నిడదవోలు వెంకటరావుగారు M.A. (Head 
of the Telugu Department Madras University) వారికి నా 
మనఃపూర్వకమైన కృతజ్ఞతాభివందనము లర్పించు కొనుచున్నాండను. 

-: రచన :- 

శ్రీమద్భాగవతములో రసవంతమైనభాగము దశమస్మంధము. దీనిని 
సంగ్రహించి తెనుంగు చేయుటలో మడికి సింగనార్యుండు కవితాశక్తితో పాటు 
విషయములను బెంచియో, క్లుప్తపజచియో ఘట్టములను బ్రతిపాదించుటలోం 
దన విమర్శనా జ్ఞానమును జూపి యున్నాండు. 


తెనుంగు సారస్వతరథ మొక్కొక్కశతాబ్దము నందొక్కొక్క పోకడను గల్లి 


మడికి సింగన | 17 


సాగినది. నన్నయాదుల కాలము ప్రాయికముగా సంస్క ్రతములోని పురాణేతి 
హాసములను దెనుంగు భాషలో ప్రచారమునకుం దీసుకొని వచ్చునదిగానుండెను. 
పెద్దనాదుల కాలమందు దెనుంగు సారస్వతముయొక్క పోకడ మారినది. ఒక 
చిన్న కథా వస్తువును దీసుకొని పెంచి వన్నెలు చిన్నెలు దిద్ది స్వతంత్రముగాం 
బ్రబంధ రచన యాకాలమందు సాగినది. తరువాతికాలపు కవులు రెండువిధములైన 
పోకడలను ననుసరించుటలోనే నిమగ్నులైయుండిరి. ప్రతిభావంతులగు 
మహాకవులందజును భాషాంతరీకరణము నందును, శృంగారాది వర్షనలయందును 
నిమగ్నులై తమ యామూల్యమైన భాషాజ్ఞానమును గవితాశక్తిని చెక్కడపు పనులతో 
నగిషీకూర్చిన చక్కని పెట్టెలలో నిమడ్చి బంధించిరే కాని స్వేచ్చగా 
నడుచుటకవకాశమిచ్చినవారు కారైరి! వారు తమ తమ నాయకానాయికల 
వర్ణనలయందు చాతుర్యమును జూపుటలోం గన్పజచిన కవితా శక్తిని 
ఆయాయీకాలములందుండిన దేశీయ జీవన (ప్రతిపాదకములగు 
విషయములందుం గన్పజచి యుండినచో నాంధ్రభాషాయోష సర్వాంగ సుందరియై 
యుండును గదా! ఈ విషయములో నన్నయాదుల భాషాయుగమే కొంత మెజుంగని 
నాస్వాభిప్రాయము. ఏలనన, భారతభాషాంతరీకరణము తెనుంగు జాతీయ 
కవిత్వమును బోషించుటయే గాక మానవ జీవితమున కావశ్యకములగు యనేక 
యుపాఖ్యానములతోం జదువుచున్న కొలంది చదువ వలయునని యాసక్తిని 
గల్లించునదిగానున్నది. 


మడికి సింగనార్యుండు నన్నయాదులయొక్క పోకడ ప్రధానముగాం గల్లిన 
కవిసత్తముండు. ఇతండు నన్నయ తిక్కనలం దక్శనెవరిని స్తుతి యొనరించినవాండు 
కాండు. 


గీ. _ వ్యాసవాల్మీకశుక కాళిదాసబాణ 
హర్షణాదుల నాఢ్యుల నాత్మనిలిపి 
సకలభాషారసజ్ఞులసముల నన్న 
పార్య తిక్కన కవీంద్రుల నభినుతింతు. 
(వాసిష్ట రామాయణము) 
తెనుంగు జాతీయ కవిత్వమును బాగుగాంబోషించి, దీర్మములగు సంస్కృత 
సమాసములను దొర్లించి విసువుం బుట్టించక భాగవత దశమస్మంధ రచన 


18 | ద్విపద భాగవతము 


యింపుం గల్లించునదై యున్నదన్నచో సత్య దూరము కాదు. కవి స్వాభిమానము 
కలవాండు. తన శక్తిని బాగుగాం గుర్తెజింగిన వాండు. 
క. ఆపరమేశ్వర మకుట 

వ్యాపిత గంగాప్రవాహ కవితా స 

ల్లాపుండగు మడికి సింగనం 

జేపట్టక కీర్తిగలదె (శ్రీమంతునకున్‌. 

(పద్మపురాణము) 

కవి గొప్ప భక్తుడు, వేదాంత శాస్తమందభిరుచి కలవాండు. కాంబట్టి సాక్షాత్‌ 


లక్ష్మీదేవి యవతారమగు రుక్మిణిని వర్ణించు సందర్భమునందు స్తోత్రసాహిత్య 
ఫక్కిని పాదాదికేశాంత వర్ణన జేసి యున్నాండు 


ద్వి. “ఉచ్చిత పండ్లతో నుల్లసంబాడు 

నచ్చపలాక్షికి నంగుష్టచయము ; 

పదనఖద్యుతుల నుపచరించు నెలవుం 

గదియ మౌక్తికములుం గట్టి నట్లుండు ; 

తనరు గచ్చప నిధిద్వయ మింతి పాద 

వనజాతముల మీంద వ్రాలెనో యనంగ ; 

గమనజాడ్యము శుభాకరమును నగుచుం 

గమనీయలీల మీంగాళ్లొప్పు సతికి ; 

పగడంపుం దీగల పంక్తులో యనంగ 

మగువకు నొప్పారు మడిమల తీరు ; 

(ద్విపద భాగవతం పుట 72) 

విష్ణు శక్తియగు రుక్మిణీదేవి వర్ణనము శ్రీకృష్ణుని వద్దకు దూతగా వెళ్ళిన బ్రాహ్మణుని 
నోట నుండి వచ్చునప్పుడుచితజ్ఞుండగు కవి చూపిన మర్యాదను, (బ్రాహ్మణుడు 


రుక్మిణీదేవి యొక్క యభిప్రాయమును రసికాగ్రేసరుండుగు శ్రీకృష్ణుని యెదుట 
ప్రతిపాదించిన నేర్పును గమనింపుడు. 


మడికి సింగన | 19 


ద్వి. “అనఘాత్మ! భీష్మకుండను విదర్శ్భేశు 
తనయ రుక్మిణియను ధవళాయతాక్షి 
తనుమధ్య యుత్సుల్ల తామరసాక్షి 
గరుడ కిన్నర యక్షగంధర్వసతులు 
దొరయలేరా యింతితో నీడుంబోల్ప; 
దేవర సౌభాగ్య దివ్యవర్తనలు 
వావిరి జనులెల్ల వర్ణింపుచుండ 
విని పుష్పధన్వుని విషమబాణములు 
యనవొందందనువున నట నాటుటయును 
జిత్తంబులో నీదు చెలువైన మూర్తి 
చిత్తరు వొత్తిన చెలువంబుం దోంపం 
జింతించు వెజింగందు చేష్టలు మజచు 
నంతకంతకు నిన్ను నభీమతి సేయు 
విరహాగ్ని శిఖీం గ్రాయగు వెలవెల నగుచు 
మరులెత్తి నట్లు పల్మరు చిన్నంబోవు 
నీభంగి నున్న యీ యిభరాజ గమనం 
బ్రాభవంబునం జైద్యపతి పెండ్లి యాడ 
నెల్లుండి చనుదెంచు టెజింగి యాయింతి 
యెల్ల విధంబుల నిది నీకుం జెప్పి 
పుత్తేర వచ్చితిం బుండరీకాక్ష ! 
చిత్తంబులో నొండు చింతింప నేల 
ఆభామ నిజభార్యయి యుండునట్టి 
సౌభాగ్య మెవరికి సమకూరు? నీవు 
నారుక్మిణిబ్బంగి నాసలు సేయు 
కారుణ్యమార్తివి కమలాక్ష ! నిన్ను 


20 | ద్విపద భాగవతము 


గదసి నీదరహాస కౌముదిం (గోల 
ముదిత నేత్ర చకోరములు చేరంగోరు 
నలవడి నీప్రయాణాంబువులోనం 
గలకంరఠి చాతకి కడువేడ్క సేయు 
నీవెటులైనను నేచిన వేడ్క 

నావెలందుక నేలుటది నీకు నొప్పు; 
నిను నమ్మియుండిన నెలంతుక నొకండు 
కొనిపోవగాం జూడంగూడునే నీకు ?” 


వెందట శ్రీరుక్కిణి యొక్క నావు వంశాదికమును జెవి 
యాదవాన్వయవంశమణియగు శ్రీకృష్ణుని వరించుటకుం దగిన యోగ్యతను 
నిరూపించెను. తరువాత దక్షిణనాయకుండైన శ్రీ కృష్ణుని చిత్తము నాకర్షించుటకై 
యువజనాకర్షకములైన తను మధ్యత్వము, యుత్సుల్ల తామరసాక్షులు, 
దేవకన్యలతోగూడ నీడుం బోల్చ్పగారాని లావణ్యము మృదువుగాను క్షుప్తముగాను 
నాటు నట్లు వాక్రుచ్చెను. పిమ్మట సమస్తగుణగణములతో విరాజిల్లు 
గశ్రీకృష్ణునియందు ఆమెకున్న మోహపాశమును వివరించెను. శ్రీకృష్ణుని విరోధి 
యామెను బెండ్లాడ నిశ్చయమైనందున దన రాకకు ముఖ్యకారణమని నొక్కి చెప్పెను. 
కొసకు “ ఆభామ నిజభార్యయై యుండునట్టి సౌభాగ్య మెవరికి సమకూరు” ? 
అని ప్రశ్నించి శ్రీకృష్ణుని యుత్సాహమును రేకెత్తించెను. చూచితిరా కవి చాతుర్యము! 
చాతుర్యముతో పాటు కవితాధార మిట్ట పల్లములులేని నడకతో సొంపుగా సాగెడు 
తీరును గమనింపుడు ! 


అదే సందర్భమందుం బోతనార్యుని వర్ణన యించుక గమనింపుడు. 
సీ. “పల్లవ వైభవాస్పదములగు పదములు 
కనకరంభాతిరస్మారు లూరు 
లరుణప్రభా మనోహరములు గరములు 
కంబు సౌందర్యమంగళము గళము 
మహితభావాభావ మధ్యంబు మధ్యంబు 


మడికి సింగన | 21 


చక్షురుత్సవదాయి చన్నుదోయి 
పరిహసితార్థేందు పటలంబు నిటలంబు 
జితమత్త మధుకర శ్రేణి వేణి 
తే.గీ. భావజాశుగముల ప్రాపులు చూపులు 
గుసుమకరుని వింటి కొమలు బొమలు 
చిత్తతోషణములు చెలువ భాషణములు 
జలజనయనముఖము చంద్రసఖము.” 


వెలలేని యాపద్యరత్నము నెంతకొనియాడినను దనివి తీరనిది. కాని స్థానము 
చెడి శోభింప లేకున్నది. దూత్యముం జేయంబోయిన బ్రాహ్మణుండిట్లు వర్ణించుట 
సందర్భోచితము కాజాలదు. ఈ సందర్భమునందు సింగనార్యుని రచనయే 
స్వాభావికమై యింపును గూర్చునదిగా నున్నది. 

సౌధవర్ణన, బుతువర్ణన, యుద్ధవర్ణన మొదలగునవి కవి చాలచోట్ల 
చేసియున్నాడు. (ప్రబంధములలో విసుగు పుట్టించు ఘట్టములిట్టీ వర్ణ నాడంబరములే 
యగును. అయినను జతురుండగు నీకవి పాఠకులకా భాగములందు వినోదమునే 
కలిగించి చరితార్థుండయ్యిను. మచ్చునకు కొన్ని యెత్తి చూపించుచున్నాను. 


పురస్రీలు శ్రీకృష్ణబలరాములను జూచి వారిలో వారు మాట్లాడుకొనుటను 
దిలకింపుడు. 


“ఈతండే, ఎలనాగ! ఇసుమంత నాండు 
పూతన (పాల్‌ద్రావి) పొరింగొన్నవాండు, 
“సకియరో! ఈతండే శకటమై వచ్చు 
ప్రకట దానవుంద్రుళ్లిపడం దన్ని నాండు 
ముద్దియ! ఈతండే మొగి జోలుం ద్రోచి 
(మద్దియలు) డిపిన మహనీయ యశుండు 
అక్కరో! ఈతండే యఘదైత్యుం జీరి 

కొక్కెర రక్క్మసుం గూల్చిన వాండు. 
గోవర్ధనముం గేల గొడుగుగాంబట్టి 


22 | ద్విపద భాగవతము 


(గోవులదే) ర్చిన గోవిందు డితండె 
కొమ్మ! ఈతండే పిల్లగ్రోవూది వ్రేతం 
గొమ్మల గడువెట్టిం గొలిపిన వాందు.” 


కవి శ్రీకృష్ణుండు బలరామునితోం గలసి కంసుని కొలువు కూటములో ప్రవేశించు 
సందర్భమున, శ్రీకృష్ణుని స్వరూపమును గుణగణములతో సహా పాఠకుల 
కంటిముందబ నెంత మనోహరముగా జిత్రించుచున్నాండో చూడుడు! 


“కరిమదరక్త పంకములచే మేన 
దొరగెడు ఘర్మ బిందువులును నరయ 
హరిమేను చిత్రవనాంబుద మనంగ 
నరుదారం జూపట్టె నందంద చూడ; 
గజదంతములుందాను కామపాలుండు 
భుజశిఖరంబులం బొలువొందం దాల్చి 
దారుణతర దండధరయుగ్మమనంగ 
గౌరత మల్లరంగము సొచ్చి నిలువం 
గోరి మల్లులకెల్ల కులిశమై, ప్రజకు 
ధారుణి నాథుండై, తల్లి దండ్రులకుం 
బసి బాలుండై యొప్పు, పంకజాక్షులకు 
నసమాస్రుండై, వల్లవాళికినెల్లం 
బరమాప్తుండై, యతిప్రతతికి నెల్లం 
బరతత్వమూర్తియై, బంధు సంతతికి 
దైవమై, రౌహిణీతనయుండు దాను 
నావిష్ణుందరుదెంచె నందజుంజూదు” 


శ్రీకృష్ణుని రూపును వర్ణించు కొన్ని ద్విపదలు చిత్రకారుల కుంచెకు రసాయనమై 
ప్రోత్సాహమును గల్లించునదిగా నుండుట జూడుడు! 


“నల్లని మేనున్నతమైన యురము 


మడికి సింగన | 23 


దెల్లదమ్బుల మించు తెలి గన్నుగవయు 
నెరిజడ చొళ్లెము నిటల రేఖయును 
జిరునవ్వు మోమును జేత వేణువును 
పాయక జగిమించు పసిండి చేలమును 
దలంబురిపెనపు కదంబ మంజరియు 
థళథళ వెలియగడు దంతధీధితియుం 
గలరూపు మోమున గట్టినట్లుండు.” 

ఈ విధముగా వివిధమైన మనోహరవర్ణనలతోను, ఇంపును గూర్చు స్వభా 

వోక్తులతోను, చక్కని తెనుంగు నదకతోను, నాతిదీర్ధములగు మధురమైన 

సమాసములతోను శ్రీకృష్ణుని చరిత్ర ద్విపద బద్ధముం గావించి మహాకవియగు 
మడికి సింగనార్యుండు భాగవత దశమ స్మంధమును మాట్లాడు చలన చిత్రముభంగి 
పాఠకుల దృష్టి పథమునకుం బ్రదర్శించి ధన్యుండయ్యెను! 

-: కొన్ని వ్యాకరణాంశములు: - 

1. సంధి :- “పరిమార్చినతండు” “రుక్మిణిబ్బంగి” ఇత్యాది 
సంధిరూపములకృడక్కడ కన్పడుచున్నవి. ఇట్టిసంధులు భాషలోవిరళములు. 
మహాకవుల సమ్మతములే. “తామరసనేత్రలిండ్లు” 'మా భక్తులొద్ద” 
“ఇతరులిండ్లు” ఇట్టి ప్రయాగములనేకములున్ననవి. 

2. _“హరుషనిర్భర చిత్తుండై పలికె నతడు” ఇచ్చట “హర్ష అనుపదమును 
విడదీసి “హరుషు అని ప్రాసకొబికు ప్రయోగింపం బడియున్నది. 
అప్పకవివంటి లాక్షణికుండు మడికి సింగనార్య కృతమగు వాసిష్ట 

రామాయణములోని రెండు వద్యములను “అవ్పకవీయ” ములో 

నుదాహరించియున్నాండు 
-: ముగింపు :- 
సరస్వతీమహాల్‌ లైబ్రరిలోని తెనుంగు ప్రాత ప్రతుల సంఖ్య సుమారు 816 
ఉన్నవి. ఇవి తంజావూరాంధ్ర నాయక రాజుల కాలమునుండి వచ్చుచున్నవి. 
నాయకుల పరిపాలన హూణశకము 1535-1675 వణకు సాగినది. తరువాత 
మహారాష్ట రాజులు తంజావూరును బరిపాలించిరి. నాయక రాజులలో “రఘునాథ 


24 | ద్విపద భాగవతము 


నాయకుండు, అతని కుమారుడు “విజయరాఘవ నాయకుండు” ఈ యిద్దజును 
తంజావూరాంధ్ర సాహిత్యమునకు జీవగజ్జలై యుండిరి. స్వయముగా గూడ 
అనేక గ్రంథములను విరచించిన ప్రజ్ఞానిధులు వారు. మహారాష్ట్ర రాజులలో 
గూడ తెనుంగు సాహిత్యము కొనసాగినదే కాని మొరడు పోలేదు. మహారాష్ట్ర 
రాజులైన ఏకోజి, శాహ జీమహారాజులు స్వయముగా తెనుంగు ప్రబంధములను 
వ్రాసిన మేధావులు. లైబ్రరిలోని తెనుంగు గ్రంథములను ఈ క్రింది విధముగా 
విభజింపవచ్చును. 

(1) పద్యకావ్యములు 

(2) ద్విపదకావ్యములు 

(3) శతకములు 

(4) దండకములు 

(5) గానములు 

(6) నాటకములు (యక్షగానములు) 

(7) వచన కావ్యములు 

(8) శాస్ర సాహిత్యము 

(9) వివిధగ్రంథములు. 
మద్రాసు ప్రభుత్వమువారు స్వతంత్రమును బొందిన హిందూదేశ పురోభివృద్ధికి 
విజ్ఞానము ప్రధానాంశముగా గమనించి పై లైబ్రరిలోని తెనుంగు శాఖకు 
సంబంధించిన పుస్తకములను గొన్నింటిని బ్రచురించి, ఆంధ్రసాహిత్యమునకు 
మహదుపకారమును జేయుటకు పూనుకొని యున్నారు. ఈ విషయమందు మద్రాసు 
ప్రభుత్వము వారు చూపిన శ్రద్ధ్దకు ఆంధ్రలోకము మనఃపూర్వకమైన ధన్యవాదములు 
సమర్పించుకొనుటలో వెనుకంజ వేయదు. ఈ చిన్న సేవను జేయు సందర్భమును 
నాకిచ్చి భాగవత దశమస్మంధము యొక్క పరిష్కరణ భారమును నాకొసంగిన 
సరస్వతీమహాల్‌ లైబ్రరి గౌరవకార్యదర్శి శ్రీయుతులు యన్‌. గోపాలన్‌ వబి.ఏ., 
బి.ఎల్‌., గారికి నాకృతజ్ఞతాభివందనములను సమర్పించుకొనుచున్నాను. 

మా సరస్వతీమహల్‌ లైబ్రరి విమర్శనశాఖా నిర్వాహకులును, బహుగ్రంథ 
ద్రష్టలును, సర్వతోముఖ పాండిత్యమును గల శ్రీయుతులు కే. వాసుదేవ శాస్త్రిగారు 


మడికి సింగన | 25 


నాకన్నివిధములుగా ప్రోత్సాహము నొసంగి నాయుద్యమము కొనసాగుటకు 
సహాయమొనరించిరి. వారికి నా మనఃపూర్వకమైన కృతజ్ఞతాభివందనము 
లర్పించుకొనుచున్నాను. 


నాకన్ని విధములను జేదోడు వాదోడుగానుండి సహాయమొనర్చిన 
మన్నిత్రులుశ్రీయుతులు విఠలదేవుని సుందరశర్మగారికి నా కృతజ్ఞతాఖి 
వందనములను నివేదించుకొనుచున్నాను. తాళపత్ర ప్రతి గ్రంథమును శ్రమను 
బాటించక (శ్రద్ధగా వ్రాసి యిచ్చిన లైబ్రరి తెనుంగు లేఖకుడు చిరంజీవి యన్‌. 
విశ్వనాథునకు నాయాశీర్వాదపూర్వకమైన ధన్యవాదములు. ఈ చిన్న పొత్తమును 
సకాలమందు తగు విధముగా ముద్రణ చేసిన “అముద నిలయం” 
ముద్రణాలయపువారికి నా ధన్యవాదములను సమర్పించుకొనుచున్నాను. 

ఈ యుపోద్దాతారంభము మా కులమునకు పరమగురువులగు శ్రీరమణ 
మహర్షులవారికి నమస్కృతులతో ప్రారంభించినది. నా జనకులును, గురువును 
దైవమునగు శ్రీ వాసిష్ట కావ్య కంఠ గణపతి మునులవారిని స్మరించుటతో పాటు 
శ్రీకృష్ణభగవానుని పై వారు సెలవిచ్చిన శ్లోకముతో నీ యుపోద్దాతమును 
ముగించుచున్నాను. 

శ్లో; భూమిభార వారణాయ యోయదుష్వభూ ద్విభు 

ర్విస్మయం శిశోశ్చ యస్య చేష్టితాని తేని రే 
శర్మవః స పూరుషో రథాంగమాయుధం దధ 
త్మర్మయోగ దేశికః కరోతు పార్థసారథిః. 


సరస్వతీమహల్‌ లైబ్రరి 
తంజావూరు. 7-12-50 వాసిష్ణ ఆ. మహాదేవశాస్ర్రి 


WIEN 


26 | ద్విపద భాగవతము 


ఉపోద్దాతానుబంధము 


క్రీ.శ. 1948వ సంవత్సరమునందు జరిగిన భాగవత ముద్రణమునకు 


విద్యారత్న శ్రీ నిడదవోలు వెంకటరావుగారు M.A (Senior Lecturer and 
the Head of the Telugu Department, Madras University) వ్రాసిన 
పీఠికలో “భాగవతానువాదములు” అను శీర్షికలో నుదాహరింపబడిన 
ద్విపదభాగవతముల పట్టిక నీ క్రింద నుదాహరించుచున్నాను. చిత్తిగింపుడు. 


1. 


2 
3 
4. 
ర్‌ 


పండ్రెండు స్మంధములు(సంపూర్ణము) తరిగొండ వెంగ మాంబ(అముద్రితం) 
మొదటి నాలుగు స్కంధములు - తేకుమళ్ళ రంగశాయి (అముద్రితం) 
దశమ స్కంధము (ప్రస్తుతపరిషృరణము) - మడికి సింగన. 
దశమస్మంధము రత్నాకరము గోపాలకృష్ణకవి (అముద్రితం) 
రుక్మిణీకల్యాణము - చెన్నయ (అముద్రితం) 


పరిష్కర్త 
ద్విపద భాగవతము 


WIENS 


మడికి సింగన | 27 


29 | ద్విపద భాగవతము 


విషయసూచిక 


-: మధురాకాండము :- 
వుట. 
అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతియించుట 41 
శ్రీహరి అక్రూరుని కంసునికదకుం బంపుట 42 
గశ్రీకృష్ణుండును బలరాముండును మధురాపురికేతెంచుట ... 42 
పురప్రీలు శ్రీకృష్ణ బలరాములం జూచి వర్ణించుట 43 
గశ్రీకృష్ణుండు రజకుని రూపుమాపుట మ్ల ..«. 45 
్రీకృష్ణుండు తన్నుపచరించిన పట్టుశాలిననుగ్రహించుట ... 46 


గశ్రీకృష్ణుండు సుదాముండను పుష్పలావికుని యనుగ్రహించుట 46 
్రీకృష్ణుండు కుబ్దకు మంచిరూపమునిచ్చి యనుగ్రహించుట 47 
్రీకృష్ణుండు కంసుని మహాధనువును విజబుచుట .. 49 
కంసుడు శ్రీకృష్ణునిచేం దన ధనుర్భంగమును విని విచా 

రించుట మ భః .. 50 
శ్రీకృష్ణుడు కంసుని పంపున నేతెంచిన రక్కసుల రూప 

దరించుట A నో ౨ 50 
కంసుండు దుర్నిమిత్తములను జూచి బెగడుట ౨ 50 
కంసుండు కొలువుకూటమందు శ్రీకృష్ణబలరాముల రాకను 


ఎదుజు చూచుట... శ ఎ ర2 
కొలువునకు ముష్టికచాణూరు లేతెంచుట a «52 


మడికి సింగన | 29 


శ్రీకృష్ణుంనిపై మావటీండు మదగజమును బురికొల్పుట 
శ్రీకృష్ణుండు మదగజమును సంహరించుట 
శ్రీకృష్ణుడు కొల్వుకూటమును బ్రవేశించుట 


కంసుండు చాణూర ముష్టికులను శ్రీకృష్ణునిపైం బోరంబంపుట ... 


ముష్టిక చాణూరులు బలరామకృష్ణుల నధిక్షేపించుట 

శ్రీకృష్ణుండు హేళనగాం జాణూరునకు బదులు చెప్పుట 

శ్రీకృష్ణుండు చాణూరునితో మల్లయుద్ధముం జేయుట 

బలరాముండు ముష్టికునితో మల్ల యుద్ధముం జేయుట 

శ్రీకృష్ణుబలరాములంగాంచి పౌరులు శోకించుట 

శ్రీకృష్ణుండు చాణూంరుని జంపుట 

బలరాముడు ముష్టికుని జంపుట 

కంసుడు ముష్టికచాణూరులు మడియుటంజూచి తన సేనా 
పతులతోం బలుకుట 

శ్రీకృష్ణుండు కోపించి కంసునిపై లంఘించి యీద్చి చంపుట 

కంసుని మరణముం గని దేవతలు హర్షించుట 

కంసుని (స్త్రీలు తమపతి మరణముకు విలపించుట 


శ్రీకృష్ణుండు కారాగ్భహమునుండి దేవకీవసుదేవులను విడిపించుట ... 


శ్రీకృష్ణుండు తల్లిదండ్రులంజూచి చింతించుట 

శ్రీకృష్ణుండు ఉగ్రసేనుని రాజ్యభారమును వహింపంజెప్పుట 
శ్రీకృషుండు నందునికడకు వచ్చుట 

శ్రీకృష్ణుడు తనగురువగు గర్వ్యుని వద్ద విద్యల నభ్యసించుట 
శ్రీకృష్ణుండు గర్వ్యుని గురుదక్షిణం గోరుమనుట 


30 | ద్విపద భాగవతము 


58 
54 
56 
ర్‌/ 
ర్‌రి 
59 
59 
61 
61 
61 
62 


63 
63 
64 
65 
65 
67 
67 
69 
69 
70 


ప్రభాసతీర్థమందు మునింగి చనిపోయిన కుమారుని తెచ్చి 


పెట్టుమని శ్రీకృష్ణుని గర్భుండు కోరుట 70 
శ్రీకృష్ణుని సముద్రుండు పూజించి వచ్చినపనిం దెలియం 

జెప్పుమనుట మ me Tl 
శ్రీకృష్ణుడు యమలోకమునకు వెళ్లి గురుపుత్రుని 

యసువులను దెచ్చుట మ m9 71 
శ్రీకృష్ణుండు ఉద్ధవుని మందకుంబుచ్చుట ... ఖల 2 
నందుడు ఉద్ధవుని పూజించి శ్రీకృష్ణుని వృత్తాంత 

మడుగుట wig 74 
ఉద్ధవుండు శ్రీకృష్ణుని గుఠించి యశోదానందులకుంజెప్పుట sper = 75 
ఉద్ధవుండు వ్రేతలం గన్గానుట వజ ... 76 
విరహార్తలగు గోపభామినులు ఉద్ధవునింజూచి పలుకుట ss AT 
గోపికల విరహము జ see 77 
ఉద్ధవుండు గోపికల నూరార్చుట a క 78 
గోపికలు శ్రీకృష్ణుని రూపును జేష్టలును వర్ణించుట wg 79 
ఉద్ధవుండు గోపికల మాటలను విని వారిపుణ్యమునకై 

మెచ్చుకొనుట జ 81 
ఉద్ధవుండు మధురా నగరికి మరలుట ఫ్‌ «81 
శ్రీకృష్ణుండు కుబ్బ యభీష్టమును నెరవేర్చుట ... న... 
శ్రీకృష్ణుండు అక్రూరుని మందిరమునకు జనుట 82 
అక్రూరుండు శ్రీకృష్ణుని స్తుతియించుట 82 


శ్రీకృష్ణుండు అక్రూరుని పాండవుల సేమము నరయుటకై 
హస్తినావురికిం బుత్తెంచుట ... 88 


మడికి సింగన | 31 


అ(క్రూరుండు హస్తినావురిం బ్రవేశించుట 

అ(కూరుండు విదురునియింట విడియుట 

అక్రూరుడు కుంతీదేవిని గాంచి కుశలప్రశ్న గావించుట 

అక్రూరునితోం గుంతి తన కష్టములను జెప్పుట 

అక్రూరుండు కుంభజాదుల యింగ్లకుం జనుట 

అక్రూరుండు ధృతరాఘ్లునకు హితోక్తులనుడువుట 

కంసునిభార్యలు మగధేశుని వద్ద మొజయిడుట 

మగ ధేశుండు యాదవులపై దండెత్తుట 

యాదవమాగధుల యుద్ధము 

శ్రీకృష్ణబలరాముల యుద్దవర్ణన 

తననైన్యముయొక్క పాటును జూచి జరాసంధుడు 
విజృంభీంచుట 

కట్టువడిన జరాసంధుని శ్రీకృష్ణుడు దయచే విదిలి వుచ్చుట 

నారదుని ప్రోత్సాహముచే కాలయవనుండు సైన్యముతో 
జరాసంధునకు సహాయుండై వచ్చుట 

జరాసంధ కాలయవనుల దాడినింజూచి శ్రీకృష్ణుండు 
కొత్త పట్టణమును నిర్మించుట 

శ్రీకృష్ణుండొంటరిగా కాలయవనుని కడకుం జనుట 

శ్రీకృష్ణుండు వెంటం దజుముచున్న కాలయవనుండు 
చూచుచుండగా నొక కొండగుహను బ్రవేశించుట 

శ్రీకృష్ణుండను (భ్రాంతిచే కాలయవనుండు ముచికుందుని 


లేపుట 


32 | ద్విపద భాగవతము 


85 
85 
86 
87 
88 
88 
89 
90 
90 
94 


95 
96 


97 


97 
98 


99 


99 


ముచికుందుని వృత్తాంతము సీ ig "299 


ముచికుందుడు శ్రీకృష్ణునిం గాంచుట ... ... శే00 
శ్రీకృష్ణుండు ముచికుందునకుం దన వృత్తాంతము నెజుంగం 

జెప్పుట ,. ఫ్‌. i 101 
శ్రీకృష్ణుడు ముచికుందునకు వరము ప్రసాదించుట 102 
మరల జరాసంధుండు శ్రీకృష్ణునిపై దండెత్తుట ... 103 


హర్షాచలముపై నెక్కిన బలరామకృష్ణులను జూచి 
జరాసంధుడు కొండకు నిప్పంటించుట Pan 104 
బలరామకృష్ణులు నిప్పులోమాడిరని తలంచి జరాసం 


ధుండు మజలిపోవుట వవ 5 104 
-: కల్యాణకాందము: - 
విదర్భరాజు తన కుమార్తె రుక్మిణిని శిశుపాలునకిచ్చుటకు 
తీర్మానించుట 1 107 
రుక్మిణీదేవి తనవురోహితుని శ్రీకృష్ణుని వద్దకు పంపుట a 0? 
వురోహితుండు శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి రుక్మిణి ప్రేమను 
రూవును వర్ణించుట న ... 109 
శ్రీకృష్ణుడు రుక్మిణినింగాపాడి వరించుట కొప్పుకొనుట sy “HH 
శ్రీ కృష్ణుండు కుండిన పురికి పయనమగుట 12 
పౌండ్రకదంతవక్రాదులు కుండినపురి కేతెంచుట ss “HO 


రుక్మిణి శిశుపాలాదులు వచ్చుట విని హరిరాకకై పరితపించుట... 113 
రుక్మిణి గౌరియాలయమునకు వెడలుట ... ... 15 


రుక్మిణి కృష్ణుని బతినిగాంజేయుమని గారిని బ్రార్థించుట 119 


మడికి సింగన | 33 


చండికాగారము వదలి వచ్చుదు కృష్ణునింగానక రుక్మిణి 
కలంగుట 

శ్రీకృష్ణుండు రుక్మిణిని తనరథముపై నెక్కించుకొని చనుట 

పౌండ్రకాదులు శ్రీకృష్ణుని దాంకుట 

బలరాముడు యుద్ధము చేయుట 

శిశుపాలుండు క్రోధముతో హరిపైంంవయుట 

రుక్మికృష్ణుని తూలనాడుచు6 గవియుట 

శ్రీకృష్ణుండు రుక్ష్మిని ధ్వజస్తంభమునకుంగట్టి తలగొరుగుట 


రుక్మిణి తనయన్నను విడిచివుచ్చుమని శ్రీకృష్ణునిం బ్రార్ధించుట 


బలరాముండు రుక్షిని విడిపించుట 

శ్రీరుక్కిణీదేవి వివాహము 

ప్రద్యుమ్నుని జననము 

పురిటింటిలోనుండి ప్రద్యుమ్నుని శంబరుందపహరించుట 

సుముద్రములో వేయంబడిన బాలకుని మత్స్యమొకటి 
మ్రింగుట 

మాయావతి ప్రద్యుమ్నకుమారుని మక్కువతోం బెంచుట 

మాయావతి ఆరూఢయౌవనుండుగు ప్రద్యుమ్నుని గాంచి 
మోహించుట 

శంబర ప్రద్యుమ్నుల యుద్దము 

ప్రద్యుమ్నుడు సతితోంగూడ ద్వారవతికి వచ్చుట 

సత్రాజిత్తుని వృత్తాంతము 

గశ్రీకృష్ణుండు సత్రాజిత్తుని సమంతకమణివి యాచించుట 


34 | ద్విపద భాగవతము 


119 
120 
121 
122 
125 
126 
127 
128 
128 
129 
132 
132 


133 
133 


134 
135 
136 
138 
139 


సత్తాజిత్తు ప్రసేనునకు మణినిచ్చుటయు, వాండు వేటకు 


బోపుటయు మ్‌ క «189 
సత్రాజిత్తు (శ్రీకృష్ణుడు మణి నపహరించెనని సందేహించుట 140 
శ్రీకృష్ణుండపవాదమును సహింపక మణిని వెతుకుటకై 

యడవికింబోవుట జ ఎః 11 
శ్రీకృష్ణ జాంబవంతుల సమావేశము ప్‌ «141 
శ్రీకృష్ణుజాంబవంతుల యుద్ధము ః «141 
్రీకృష్ణుండు జాంబవతీకన్యను బరిగ్రహించుట ... 148 
బిలద్వారమందుండిన పౌరులు పురమును జేరి శ్రీకృష్ణుడు 

మడిసెనని చెప్పుట ... =, ౯. 
సత్రాజిత్తు సత్యభామను శ్రీకృష్ణునకు భార్యగా నర్పించుట 15 
శ్రీకృష్ణబలభద్రులు కరిపురంబునకు వెడలుట ... 146 
శతధన్వుండు సత్రాజిత్తుని వధించి మణిని హరించుట క 146 
్రీకృష్ణుండు శతధన్వుని జంపుట న ల! 147 
బలరాముడు మిథిలానగరమునకు వెళ్లుట ; అచ్చట 

దుర్యోధనుడతని వద్ద గదాయుద్ధ మభ్యసించుట ... 148 
అక్రూరుని వృత్తాంతము సః ఫస ... కేతరి 
అక్రూరుని శ్రీకృష్ణుండు పిలిపించి బుద్దులు చెప్పి మజల 

వానికే మణిని ప్రసాదించుట .. «UH 
శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థపురమునకు వెడలుట ... me Aol 
శ్రీకృష్ణుండు పాండవుల క్షేమవార్తల నరయుట ie 151 
శ్రీకృషుండు బార్జుండును వేంటకై వెడలుట ... ఎం... 152 


మడికి సింగన | 35 


కాళిందీపరిణయము 

మి(త్రవిందాపరిణయము 

సత్యాపరిణయము 

శ్రీకృషుండు భ[ద్రలక్షణలను వివాహమాడుట 

నరకాసురుని వృత్తాంతము 

దేవేంద్రాదులచేం బ్రార్ధింపంబడి శ్రీకృష్ణుండు నరకునిపై 
దండెత్తుట 

మురాసుర సంహారము 

మురాసురుని పుత్రులు తామాదుల యుద్దము 

నరకాసురుని యుద్ధము 

భూదేవి తనకుమారుండు నరకుని చావునకై దుఃఖించుట 

భూదేవి శ్రీకృష్ణుని బ్రార్థించుట 

పదియాటువేల గోపికలను శ్రీకృష్ణుండు పెండ్లి యాడుట 

శ్రీకృష్ణుని యమరావతీ ప్రవేశము 

పారిజాతాపహరణము 

ఇంద్రుండు శ్రీకృష్ణునితో యుద్ధముం జేయుట 

శ్రీకృష్ణుని లీలావిహారములు 

రుక్మిణీదేవి సౌధవర్ణనము 

శ్రీకృష్ణునికి రుక్మిణి రాజోపచారములు గావించుట 

ప్రద్యుమ్నాది కుమార జననవృత్తాంతము 

అనిరుద్దుని వివాహము-కలహము 


బలరాముడు రుక్మి జూదపులపలకనెత్తి కొట్టి చంపుట 


36 | ద్విపద భాగవతము 


154 
155 
156 
158 
159 


160 
160 
161 
162 
164 
164 
165 
166 
167 
167 
169 
169 
170 
171 
173 


175 


బాణాసుర వృత్తాంతము ష్‌ ... 176 
బాణాసురుండు శ్రీ శంకరునికి దనయుద్ధ కాంక్షం దెలిపి 


ప్రార్థించుట వ్‌ ... 176 
బాణాసురపుత్రి ఉషాకన్య స్వప్నములో ననిరుద్దునింగూడుట ... 178 
ఉషాకన్య విరహము 1 న్‌ sp. C179 
చిత్ర రేఖ ఉషాకన్యను నూరార్చుట వ ... 180 
ఉషాకన్య చిత్ర రేఖతో దనస్వప్న వృత్తాంతముం జెప్పుట న. 181 
చిత్ర రేఖ చిత్రపటము వ్రాసి ఉషాకన్యకకుంజూపుట 182 
చిత్ర రేఖ తనమాయచే ననిరుద్దుని యపహరించుట 184 
అనిరుద్ధుండు ఉషాకన్యతోం గ్రీడించుట eR ... 184 
అంతఃపురవాసులు బాణాసురునకు ననిరుద్దుని గులించి 

తెలియపర్చుట జ్‌ ... 186 
అనిరుద్దుని నాగపాశములచే బాణాసురుండు బంధించుట  ... 186 
నారదునిచే ననిరుద్దుని యునికిందెలిసి శ్రీకృష్ణుండు 

సైన్యముతో శోణితపురిని చుట్టుముట్టుట ... 187 
దొమ్మియుద్ధము ప స్ట బి 188 
ప్రద్యుమ్న గుహుల ద్వంద్వయుద్ధము ఫస ... 190 
హలిపుష్పదత్తుల ద్వంద్వయుద్ధము ఫ్‌ ... 191 
బాణపుత్రుండు సాంబునిపై గవియుట న్‌ a TOY 
శ్రీకృష్ణ బాణాసురుల ద్వంద్వయుద్ధము ప్‌ో ఎం. 192 
పినాకి శ్రీకృష్ణునితోం బోరాడుట క ... 198 
శీతజ్వరపీడితయై తాపజ్వరము శ్రీకృష్ణుని శరణు వేండుట ... 195 


మడికి సింగన | 37 


అంబిక శ్రీకృష్ణుని బ్రార్థించుట 

బాణుని రెండవ యుద్ధము 

ఉషాకల్యాణము 

=: జగదభిరక్ష కాండము: - 

నృగుని శాపవృత్తాంతము 

వసంతబుతు వర్ణనము 

బలరాముండు యమునను నాగలిచే నెత్తుట 

యమున బలరాముని బ్రార్ధించుట 

పౌండ్రక వాసుదేవుని వృత్తాంతము 

పౌండ్రుండు దూతను శ్రీకృష్ణుని వద్దకుంబనుచుట 

పౌండ్రుండు హరిని దాంకుట 

పౌండ్రుని మరణమును గాంచి కాశిరాజు శ్రీకృష్ణునిపైం 
గవిసి మడియుట 

కాశిరాజకుమారుండు రుద్రుని వరమును బొంది కృత్తిని 
బుట్టించుట 

అగ్నిలో నుండి పుట్టిన కృత్తి శ్రీకృష్ణునిపై వెడలుట 

శ్రీకృష్ణుండు సుదర్శనమును గృత్తి పై పనుచుట 

సాంబుడు దుర్యోధనుని కుమార్తె లక్షణ నపహరించుట 

కురువీరులందజుం గూడి సాంబుని విరథునిగాం జేసి పట్టు 
కొనుట 

బలరాముడు యాదవుల కోపమును జల్లార్చి స్వయముగా 


హస్తి నాపురికి వెడలుట ... 


38 | ద్విపద భాగవతము 


196 
197 
200 


203 
208 
211 
211 
218 
218 
215 


216 


216 


217 


219 


221 


2283 


2283 


హేళనజేయు సుయోధనునిపై నాగ్రహముచే సీరి 


హస్తినాపురిని నాగలి మొనచే లేవనెత్తుట ... 225 
కురుపతి బలరాముని బ్రార్థించుట wa ... 226 
నారదుడు శ్రీకృష్ణుని లీలలను జూడ నేతెంచుట ... 228 
శ్రీకృష్ణ లీలలు aa స .... 281 
సాయంకాల వర్ణనము ca ను .... 284 
గశ్రీకృష్ణుండు మేల్మని ప్రాతఃకాల కృత్యములం దీర్చుకొనుట .... 235 
రాజులచేం బంపంబడిన దూత శ్రీకృష్ణుని యొదుట 

మొరవెట్టుట ee కో .... 288 
నారదుని యాగమనము పన పన .... 288 


నారదుని మాటలను విని శ్రీకృష్ణుండుద్ధవాచార్యుని 


యభిప్రాయము నడుగుట sa 240 
శ్రీకృష్ణుని ఇంద్రప్రస్థ ప్రయాణము ప ఎ. 241 
ధర్మజాదులు శ్రీకృష్ణుని సమ్మానించుట గే బత్తి 


ధర్మరాజు రాజనూయయాగ విషయమై శ్రీకృష్ణుని 
యెదుట ప్రస్తావించుట uae ee 244 
శ్రీకృష్ణుడు రాజసూయయాగమును నాచరింపవలసి 


నదిగా ధర్మపుత్రుని ప్రోత్సహించుట .... . 244 
పాండవులు దిగ్విజయ యాత్రకై వెడలుట .... ల... 2క్తీర్‌ 
్రీకృష్ణుండు జరాసంధుని మాయించెదనని చెప్పుట 246 


శ్రీకృష్ణుడు భీమార్జునులతో బ్రాహ్మణ వేషములను 
ధరించి గిరివ్రజము ప్రవేశించుట నన. 246 


మడికి సింగన | 39 


శ్రీకృష్ణుండు జరాసంధుని యుద్ధభిక్ష వేండుట.... 

భీమజరాసంధుల మల్ల యుద్ధము 

జరాసంధవధ 

భ్రీకృష్ణుండు జరాసంధుని కుమారుండు సహదేవుని 
రాజ్యమునందునిచి, కారాగ్భృహవాసులగు రాజులను 
విదిచివుచ్చుట 

(శ్రీకృష్ణుండు భీమార్జునులతో నింద్రప్రస్థ వురికి మలి 
వచ్చుట 

శ్రీకృష్ణుని ప్రోత్సాహముచే ధర్మరాజు రాజసూయ 
మునకు గడంగుట 

యుధిష్టిరుండు శ్రీకృష్ణున కగ్రపూజ నొసంగుట 

శిశుపాలుండు శ్రీకృష్ణుని నిందించుట 

ధర్మరాజు శిశుపాలునను సమధాన మిచుట.... 

శిశుపాలవధ .... 


40 | ద్విపద భాగవతము 


246 
248 
250 


250 


252 


254 
254 
255 
256 
256 


శ్రీరస్తు 
ద్విపదభాగవతము 


(దశమస్కంధము) 
మధురకాండము 


-: అక్రూరుండు శ్రీకృష్ణుని స్తుతియించుట :- 


లన్నగంబులు, గుహ్యమ ప్రజాపతియు 
నగు, విశ్వరూపాత్మ ! అధ్యాత్మరహిత | 
నిగమార్థగోచర ! నినుంగొల్తుంగృష్ట ! 
విద్యా (ధరస్తుత్య) విశ్వలోకేశ | 
ప్రద్యుమ్న ! యనిరుద్ధ | బలవాసు దేవ ! 
సంకర్షణాభీమ సర్వసర్వాత్మ ! 
పంకజోదర ! శుభప్రద ! హృషీ కేశ! 
జలధిలోపల నున్న జలచరములును 
2(చెలంగ) నవని సర్వజీవులు నినుండు 
సరసిజాననరు ద్రషణ్ముఖభోగి 
వరులును, నీలీల వర్ణింపలేరు. 
ఏనొక్క్మమనుజుండ హీనమానుసుండ 


1. జలధిలోపల జలచరము. 2. ..... నిలో సర్వజీవులునుడు 


మడికి సింగన | 41 


న. మూర్తిం బొగడంగ గలనె?” 
(అనియిట్లు) కొనియాడు నక్రూరు(జూచి, 
తనరారశౌరి యంతర్ధానమయ్యె. 
ఆతతసుస్నాతుందైన యక్రూరు 


(నీతరిముర) హరి యీక్షించిపలికె. 


ఫో ఫా చది చది 9% చద్ది % 4% 
%* % % చద్ది % % చది 4% 
%* % % % %* % ¥ ¥ 
¥%* % % చది % % చది 4% 
తది. % $$ చది % % చది 4% 


=: (శ్రీహరి అక్రూరుని కంసునికడకుం బంపుట :- 

“కావున నీవు నక్కంసుతోం జెప్పు, 

వేవేగ మేము నీ వెంటనే వత్తు 10 
మనవుండు నక్రూరుం డరదంబునెక్కి 

న. నచ్చటి వార్త జెప్పె, 

తనయింటికేంగినంతట రామకృష్ణు 

లనుపమంబగు వేడ్క ననుంగులుందారు, 


- భ్రీకృష్ణుండును, బలరాముండును మధురాపురికేతెంచుట :- 
తొడిపూసి కట్టి సంతోషంబుతోడ, 


Bhs దెంచికనిరంతమోల ; 


42 | ద్విపద భాగవతము 


పసిడిగోపురములుం బసిడికోటలును 

బసిడి మాడవులను బసిడిమేడలును 
హేమకుంభంబుల నెంతయునొప్పి 

హేమ (మయముగ) సొంపెసలారి యుండం 
గని వానిమహిమకుం గడుసోద్యమంది 
తనరార తత్పురద్వారంబు సొచ్చి 

రమణీయ (శోభపుర) ముననేతెంచుం 
గమలాయతాక్షులంగని చాలవేడ్మం 
బౌరకామినులెల్ల భావకోల్లాస 


పారవశ్యంబున బరతెంచి పేర్చి 


=: పుర స్రీలు (శ్రీకృష్ణ బలరాములంజూచి వర్ణించుట :- 


సౌధా(గములయందు సదనంబు(లందు) 

(వీథుులయందును వెజవొప్ప నిలిచి 

కరపల్లవంబులం గరమొప్పం జూపి 

సొరిది వారం దఖజుం జూపులు వజపి; 20 
“ఈతండే, యెలనాగ ! ఇసుమంతనాండు 

పూతన (పాల్‌ ద్రావి) పొరింగొన్నవాండు, 

సకియరో ! ఈతండే శకటమైవచ్చు 

ప్రకట దానవు ద్రుళ్లిపడందన్ని నాండు. 

ముద్దియ ! ఈతండేమొగి జోలుంద్రోచి 

(మద్దియలు) డిపిన మహనీయ యశుండు. 


మడికి సింగన | 43 


అక్కరో ! ఈతందే యఘదైత్యుంజీరి 
కొళ్ళిరరక్క్మసుం గూల్చినవాండు, 
గోవర్ధనముంగేల గొడుగుగాంబట్టి 
(గోపులందే)ర్చిన గోవిందుండితండె 
కొమ్మ! ఈతండే పిల్లగ్రోవూదిత్రవేతం 
గొమ్మలం గడువెల్టింగొలిపినవాండు, 


కాళీయపడగలు గ్రతంద్రొక్కి వాని 

కాలీ i స పుణ్యండితండె. 
% by by ఖః ఖః 

by by by by by 

by % by by % 


(పదవిని దండడ్రింబలమినింగొన్న) 
యెదిరిని కంసుని యేపుమాయించి 
యీతండే రాజైన నిలయెల్లంబ్రతుకు; 

ణి ణి ణి ణి ణి 

నెలంత యీతండు రోహిణీదేవికొడుకు 
బలుందను రక్కసుం బరిమార్చినతండు ;” 


ణి ణి * ఖ్‌ 
మలసి యిద్దతీ విక్రమంబులంజూడ 
నారామ కృష్ణులు నాపట్టణంబు 


భూరిసౌఖ్యముల నుబ్బుచుంబోయి 


44 | ద్విపద భాగవతము 


30 


వ శ్రీకృష్ణుడు రజకుని రూపుమాపుట :- 
(రాచ) చీరల దెచ్చు రజకుని శౌరి 

చూచి యల్లన నవ్వుచుంజేరి పలికె, 
“మడివాల ! మాకైన మణుంగుంబుట్టములు 
కడువేగందెమ్మన్న” కనలి (వాండనియె) 
“అద్దిరా ! లెస్సవో యగునగు మీకు 
దిద్దంగవచ్చునే తివిరి మీగుణము 

నిను విచారించవు, నినుంజూచు కొనవు 
చనునె యారాచ (వసనము) లడుగ 
నడవులలో మందలాంగి రానేల ? 

పొరలు పెట్టెడు పుట్టు భోగులు మీరు 
పరిఘమ్ములును గోరుపడము గొంగళ్లు 
(కరకంచు) కోకలు కట్టుడు మీరు 
(ఈరాచ)కోకలు యిమ్మన్న నెట్లు, 

నోరాడె ? నొంచితి, నొవ్వకుండనిన, 

శౌరి కోపించి యాచాకలింబట్టి 40 
ణి * ణి 
పిడికిటంబొడిచినం బెల్లుగానేలం 

బడి తన్నుకొన్ని వాండు ప్రాణముల్‌ విడిచె ; 
వడి వాండుంగూలిన వానితోవచ్చు 
మడివాళ్లు బెగ్గలి మడుంగు(లువీడి) 
కనుంగొని పారినంగన్నిచ్చ వచ్చు 


మడికి సింగన | 45 


తనుపారు చీరలు ధరియించి శౌరి 
బలరామునకును గోపాలసంతతికి 
వలయు వస్రములిచ్చి వారును దాను 
ఆఫ శ్రీకృష్ణుండు తన్నుపచరించిన పట్టుశాలిననుగ్రహించుట :- 
జ(నుచున్నచోం) బట్టుశాలి యొక్కరుండు 
తననేర్పుమెజసి వస్త్రము నేసి వేడ్క 
మనుజేంద్రునకు నిచ్చి మన్నన వదయం 
గొనిపోవుచు మైల గోవిందుంగాంచి 
(యనుపమ) భక్తితో నడుగుల కెజుంగి 
తనచేతి చీర ముందట బెట్టి నిలిచి; 
“యవధరింపుము కృష్ణ! అంభోజనయన! 
తవిలి పుణ్యుందనైతి ధన్యుందనైతి 
(నాపద్ము జాదుల కందగరాని 
నీపాదము (లభించె) నిఖిలలోకేశ! 
మునిలోకనుతపాద! మురవైరికృష్ణ! 
(కొనుము యీపుట్టంబు గోవింద! యనినం) 50 
గనిశౌరి కరుణ (సకల కామ్యములును) 
తనలోకమును నిచ్చి ధన్యునింజేసె 


-:శ్రీకృష్ణుండు సుదాముండను పుష్పలావికుని యనుగ్రహించుట: - 


అరుగు దేర సుదాముండను పుష్పలావుం 
డరిగి యెదుర్మొనె నత్యంతభక్తి 


46 | ద్విపద భాగవతము 


బలరామ కృష్ణుల పాదాబ్దములం 
జెలువారం బూజించి చెంగల్వదండ 
లిరువురకునునిచ్చి యింపుసాంపార 
విరు(లమాలి) కలిచ్చి వెసవేయుగతులం 
గీర్తింపంగని హృషీ కేశుండుశౌరి 
యార్తరక్షణశీలి యతనిమన్నించి 
వరమువేడుమటన్న వాండు “మీపాద 
సరసిజంబులుంగొల్పు సద్భక్తి నాకు 
దయసేయుమనుడు నాతనిందన్సుసేసి 
నయమైన త్ర్రలుసూనములర్థిందాల్చి 
మనమున హర్షించి మరలిపోవంగం 


-:శ్రీకృష్ణుండు కుబ్దకు మంచిరూపమునిచ్చి యనుగ్రహించుట: - 
గనియెంగృష్టుండు రహిగంధపుచిప్ప 

వలచేతంబూని పత్రివక్రయె నడచు 

జలరుహాక్షుండు కుబ్జ చపలాక్షి(నొరసి) 

(కని) చల్లననగుచు కలకంఠి యెందు 

(జనియెదు) గంధబాజనమెవ్వరికిని 60 
గొనిపో(వుచున్నాపు కొమరొప్ప నీవు ?) 

(అనపుందు) హరింజూచి యాకుబ్ద పలికి. 
“వనపాక్షయేను.................. త్రివక్ర 

యనుదాన రాజు నన్నర్ధి మన్నించు 


గంధంబు వాసించి కలపంబుంగూర్చి 


మడికి సింగన | 47 


యందంబుగా మేన నలందంగా నేరు 
నిదె, దేవరకు యోగ్యమీగంధ, మలంది 
పవి వేలుభూములు పాలింపు” మనుచు 
మొక్కి గంధపుచిప్ప ముందట నిడిన 
నక్కజంబుగ శౌరి హలియునుందాను 
చందనంబలంది యాచపలాక్షిమేని 
చందంబుంజూచి యాచతురుండు దాని 
కాలుకాలున మెట్టి కందువకీలం 
గీలించినంతమైకిటుకును మాని 

మెలంతుక క్రొవ్వాంది మెజఖుంగకోయనంగం 
గలికి కన్నులసోయగము నివ్వటిల్ల 
మురిపంబు చిరునవ్వు మోమున మెజయ, 
హరింజేరి సరసోక్తి నల్ల నే పలికె. 
“నాకాలుంద్రొక్కితి నన్ను మన్నించి 
నాకోర్మిందీర్చుట నెయ్యంబు నీకు 70 
నాయింటికే తెమ్ము నలినాక్ష !” అనుండు, 
ఆయింతింగనుంగొని “యటంబోయి మజలి, 
చనుదెంచెదముగాన చనియెద” మనుచు 
వనిత వీడ్కొలిపి, యావసుదేవసుతుండు 
చని వణిక్సృథమున సకల (బేహార్లు) 
అనుపమదివ్య గంధాంబరాభరణ 

ములు కానుకలు చేసిమొక్కిదీవింప 3 
చెలువల మనములంజిత్తజానలము 


48 | ద్విపద భాగవతము 


-:శ్రీకృష్ణుండు కంసుని మహాధనువును విబుచుట: - 
మురికొని చూడంగ మొగశాల కడకు 
నరుదెంచుచో మందరాంతంబునందుం 

బొలుచు మహాభోగిభోగమో యనంగ 

జలన మొందనియట్టి శైలమోయనంగం 
(బకటారిజలరాసిపటు శేతువనంగం 

గకుటివారణ కరకాండమో యనగం 

నారూఢ గంధపుష్పార్చితంబగుచు 

మేరుశైలాకృతి మెజయు కార్ముకముం 

గని, దాని చాపకర్మశలు వారింప 

దనుజారి యమ్మహాధనువెక్కంద్రోచి 

వడిగుణధ్వని సేసి వారక తివిసి 

పిడికిలి వదలిన ఫెళఫెళధ్వనులు 80 
దిక్కులు వ్రయ్యంగ దిగిభంబులగలం 

చుక్కలు డుల్లంగ సురలోకమదర 

ధారుణి వణంక పాతాళంబుపగుల 

వారాసి పిండలిషండుగాంగలంగ 

పిడుగులు పదివేలు పెట్టి యొక్కెడను 
పడియనోయన విల్లు బ్రల్లన విణిగె 

అట మహాధ్వని విని యాపౌొరులెల్లం 


బటుగతిం దొలంగ భూపతి బెట్టుకలంగి 


మడికి సింగన | 49 


కంసుడు శ్రీకృష్ణునిచేందన ధనుర్భంగమును విని విచారించుట: - 


తన కలంకులనున్న దానవాధిపులం 

గనుంగొని పలికె నుత్మట కోపమెసంగ, 

కోపించి “పనుదేవుంగొడుకులు నేండు 

నా పట్టణము జొచ్చి నావిల్లువిణీచి 

చలముచేకొని ధనుశ్చాల నున్నారు. 

బలసి మీరందజు బలశక్తి మెజసి 

వారలనిద్దజ వధియింపు డొండె 

కారాగ్భహాన నుక్కరంబెట్టుడొండె”. 

-:శ్రీకృష్ణుండు కంసుని పంపున నేతెంచిన రక్కసుల రూపడరించుట: - 
అని పుచ్చుటయు దైత్యులసమసాహసులు, 

చనుదెంచి వారితో సమరంబు సేయ 

నారామకృష్ణులు నవ్వీరవరులం 

దోరంబుగల వింటితునుకల నడచి 90 
మెజసి కంసునియింటి భృత్యుని బలునిం 

బరిమార్చి యందటథిం బఅపి యాలోన 

గమ్మన నాయుధాగారంబు వెడలి 

యిమ్ములం బురలక్ష్మి నెలమిం జూచుచును 

నొప్పార నందాదులున్న యయ్యెడకుం 

దప్పకం జనిరంతం దపనుండుం[గ్రుంక. 


-:కంసుడు దుర్నిమి త్రములను జూచి బెగడుట: - 


తనరార కాలోచితమ్ములుం దీర్చి 


50 | ద్విపద భాగవతము 


యనుపమసుఖలీల నారాత్రియందు 
నంతనంతయువిని యాభోజన్ఫపతి 
చింతించి బెగ్గలి చేష్టలు సడలి 
దారుణంబైన వేదనంబొంది కంది 
కూరుకుంగానకం గొందలంబంది 
యద్దంపు నీడలో నాతతంబునను 
నిద్దంబుగాం దననీడం జూడంగను 
తలలు రెండైయుంట.............. 
గలవెత నగ్నులు గానంగ బడుట 
ఖరలులాయోష్లాదికములును గనుట 
యరుదార తలనూనెలంటుకొంచుంట 
బిసములుందినుచుంట ప్రీతిదాసనవు 
కుసుమధామంబులం గొనధరించుటయు 
ధూళిలో రొంపిలోం ద్రొక్మినయపుడు 
కాలుమోపక పాదఖండమై యుంటం 
చెవులు మూసినయెడ సింధుఘోషంబుం 
(బ్రవిమలంబుగ వినంబడకుండుటయును 
నివియాదిగాం బెక్కులీక్షించి తనకు 
యవసానకాల మౌనని యాత్మనెటింగి 
పురపురం బొక్కుచుంబొగిలి లోగంది 
మరణ భయంబున మదిందప్పెనంత; 
నెట్టకేలకు వేగ నినుండు పూర్వాద్రి 
దట్టుండై పొడతెంచెం దమ్ములింపలర. 


100 


మడికి సింగన | 51 


-: కంసుండు కొలువుకూటమందు శ్రీకృష్ణబలరాముల రాకను 
ఎదుజుచూచుట: - 

అంతం గంసుండు పూర్వాహ్ని్‌కక్రియలు 

సంతసంబునం దీర్చి సకలభూపతులుం 

గొలిచియుందంగం బెద్దకొలువుండి వేడ్క 

బలరామకృష్ణుల బవరంబు6 జూడం 

దలంచి పెంపెసలారు తమకంబులందు 

వలయువారును దాను వసియించెనంత; 

మరియును బహువిధమంచియలందు 

వరులు సద్విజరాజవైశ్యశూద్రులను 

(ప్రవిమలంబుగనుండి, రంగమధ్యమున 

వివిధపుష్పసుగంధవిధులు వాసించి 110 

పరగనవ్వేళ గోపాలురుందాను 

నరుదెంచి నందుండు నాభోజపతికిం 

బొడంజూపి తమతెచ్చు భూరివస్తువులు 

కడంకతో నిచ్చినం గరము మన్నించి 

తన చేరువనె యొక్క తమకంబుమీద 

నునిచి వారునుదాను నొగింజూచుచుందె. 

కరియూధమేతెంచుగతిమల్ల వర్గ 

మరుదెంచ వందిబ్బందారవంబెసంగం 


-: కొలువునకు ముష్టికచాణూరులేతెంచుట వా 


జనుదెంచి ముష్టికచాణూరముఖ్యు 
లెనయ రంగస్థలం బెల్లందారగుచు 


52 | ద్విపద భాగవతము 


భుజమప్పళింపుచుం బొరి విజృంభించి 
గజభజింపుచునుండగా నంతలోన; 


-: శ్రీకృష్ణుని పై మావటీడు మదగజమును బురికొల్పుట :- 
వికసితపుష్మరవిభవంబుంజెంది 

యకుటిలదీర్షశ్ళంగారూఢి నొప్పి 
మానుగావంశాధ్యమహిమం జెన్నాంది 

దాన నిర్ణరలీలందదనుపారం బేర్చి 

పొడవు తక్కువగాని భూధరేంద్రంబు 

వడుపునం జెలువారు వరశక్తిచేత 

నష్టదిగజముల నాపంగనోపు 

నష్టమదావూర్ణమై పేర్చుకరణి 120 
కువలయపీలంబు కోరియాశాల 

నవిరళంబుగ నిల్చి యతికౌతుకమున 

నెదురుచూచునుండె నెంతయు వేడ్క 

యదుకులో త్తంసులు హలియును హరియు 
రమణీయజలజాకరమునం గ్రీడింప 

గమనోగ్రగతివచ్చు గజయుగ్మమంనగం 

గరియూధముల మీంద కలుషించివచ్చు 
హరికిశోరద్వయమనం బెంపు మిగిలి 

పౌరులుందము. జూచి బహుభంగింబొగడ 
నారూఢరంగము నటు డాసిశౌరి 

యరుదారం దెరువున కడ్డంబు వేర్చు 


మడికి సింగన | 53 


కరింజూచి మావంతుంగనియు నిట్లనియె, 

“ఈకరిం దొలగించి యిటంద్రోవం జూపు 

మాకంసుకడకు మాకరుగంగావలయుం 

బోవనీకుండినం బొరిపుత్తు” ననిన; 
మావంతుండంతనర్శరుషంబుతోడం 

గరిపతి హరిమీందం గదియింప నదియుం 

దిరిగి మహోదందడతీవ్రతుండంబుం 

(బ్రసరింపుచును గృష్షుంబటుశక్తి నొడియ 

నసమసత్వుండు కృష్ణుండటం దప్పంగ్రుంకి 180 


-:శ్రీకృష్ణుండు మదగజమును సంహరించుట: - 
చరణమధ్యములకు6 జనిబాహులెత్తి 
యరుముష్టి బొడిచిన యురమూరదాయకి 
హుంకారరవమున నోడించి మొరగ 
నంకుశంబున నూది హస్తివుండార్వం, 
బురికొని కరటి యాపుండరీకాక్షుం 
గరకాండమెత్తి యొక్కట మేనుంజుట్టి 
తివిచినం దనమేనుం దివియక శౌరి 
యవిరల భోగిభోగావృతంబగుచు 
దిరిగెడి మందరాద్రియుంబోలెం దిరిగి 
కరమొప్ప శక్తింబుష్క్మర మొప్పంబట్టి 
వెనకకుం ద్రోచిన వివశమై యొరగి 
ఘనరౌద్రమున లేచి కఠినదంతముల 


54 | ద్విపద భాగవతము 


హరిమేను బొడవంగ నతండు మైందప్పె, 
కరముగ్రమగు ముష్టిఘాతలం జదుప 
మావంతుండలిగి తోమరములు మూట 
నావిశ్వవిభువైవ నతండు కోపించి 
కడంగి హస్తినకుని కడకాలుంబట్టి 
పుడమిపైంబడ నీద్చి పొరింద్రొక్కిచంపె, 
మావంతుండీల్లిన మత్తేభమదరి 
గోవిందుపై నాంకం గొనకంబెల్లురకం 140 
బదతాదనంబులం బరుషగాతములం 
బ్రిదులంబులును బోని పిడికిళ్లం బొడువ 
ముక్కునవాతను మొగికర్ణములను 
నక్కజంబుగ నెత్తురందందయొలుక 
పవిందాంకి కూలిన పర్వతంబనంగం 
బవనుచేంబడు మహావృక్షమో యనంగ 
గజము నిశ్చేష్టమై గజభములుడిగి 
గజగజ వడంకి యక్కజముగాంద్రెళ్లె, 
కడువదిమెదం ద్రొక్కి (గజదంతములను) 
బెడిదంపు లావునం బెటికి మురారి 
దాననకుంభనిర్దకనంబు సేసి 

మేను వ్రేయంగ వేంగి మిడమిడ మిడికి 
గైరికనిరరకలితాద్రి వోలె 
భూరిరక్తంబులం బొలిచెనగ్గజము. 


మడికి సింగన | 55 


-:శ్రీకృష్ణుండు కొల్వుకూటమును బ్రవేశించుట:- 
కరిమదరక్తపంపకములచే మేనం 
దొరగెడు ఘర్మబిందువులును నరయ 
హరిమేను చిత్రవనాంబుద మనంగ, 
నరుదారం జూపట్టె నందంచూడ; 
గజదంతములుందాను కామపాలుండు 
భుజశిఖరంబులం బొలుపొందందాల్సి 150 
దారుణతరదండధరయుగ్మమనంగ 
గౌరత మల్ల రంగము సొచ్చినిలువం 
గోరిమల్లులకెల్ల కులిశమై, (ప్రజకు 
ధారుణి నాథుండై, తల్లిదండ్రులకుం 
బసిబాలుండై యొప్పు, పంకజాక్షులకు 
నసమాస్రుండై, వల్ల వావళి కెల్లం 
బరమాప్తుండై, యతిప్రతతికి నెల్లం 
బరతత్వమూర్తియి, బంధుసంతతికి 
దైవమై, రోహిణీతనయుండుందాను 
నావిష్ణుందరుదెంచె నందబుయజూడ, 
అతులితగంధపుష్పా మోదితులును 
సతతసౌఖ్యాఢ్యులం జారుభూషణుల 
(శితకీర్తి యుతుల, నాశ్రితకల్పతరులం 
(బ్రతిభటవనదావపావకసముల 
ఘనదీర్హ బాహుల, కరినవిక్రముల 


56 | ద్విపద భాగవతము 


వనజాతనేత్రుల, వసుదేవసుతుల, 

నారామకృష్ణుల, నతులవిక్రముల, 

నారూఢ నవయౌవనాంగులంజూచి 160 
భోరున జనులెల్లం బొగడంగంగంసు 

డారవ మాలించి యటంజూచునంత; 

కువలయపీలంబుంగూల్సి తన్నర్థి 

కువలయంబంతయుం గొనియాడవచ్చు 

హరికామపాలుర నందందకాంచి 

తిరుగుడువడి గుండె దిగులొంది తాల్మి 


-:కంసుడు చాణూరముష్టికులను శ్రీకృష్ణుని పైం బోరంబంపుట:- 
డింది చాణూరముష్టికులరప్పించి 

దందడిం బెదవులు దడపుచుంబలికె, 
“మనమంటపము సొచ్చి మనవిల్లు విణిచి 
మనపట్టపేనుంగ మడియించి వీరు 

మన మీంద వచ్చిరి మహితవిక్రములు, 
తనరార మల్ల యుద్ధము నేర్పు మెబిసి 
పోర మీరిరువురుం బొలియించి వేగ 
నారాజ్యమును నన్ను నాబంధుజనుల 
రక్షించి నాదు సామ్రాజ్యమెంతయును 
నక్షయంబుగనేలుమ” ని పల్ముటయును; 
తివిరి యుక్కున దాత తీర్చినయట్ల 
(ప్రవిమలంబగు మహాప్రతిమలోయనంగ 


మడికి సింగన | 57 


నవయలంబులుగల యద్రులో యనంగ 
"పవివేయ నాపెడు బలుదిట్టలనంగ 
ముష్టికచాణూరముఖ్యులు నృపతి 
యిష్టంబుంగని రంగ మెల్లందారగుచుం 170 
గినుక మై బలరామకృష్ణులం బేరం 
జనిమహాధ్వని మల్ల చజచి యిట్లనిరి. 

- ముష్టికచాణూరులు బలరామకృష్ణుల నధిక్షేపించుట:- 
“వసుదేవసుతులార ! వసుధలో మిమ్ము 
లసమానసత్వాఢ్యులండ్రైల్ల వారు 
పెక్ళండ్రదనుజులపీచంబులణంచి 
యక్కజంబుగ మెటిసినయట్టి సాహసులు; 
భోజభూవిభుండు మీపోరు నీక్షించి 

రాజిల్ల మమ్మిట రప్పించినాండు; 
మందలోపల గొల్లమగనాండ్లం దిరిగి 
సందింపుచును నాడ సానురాగములం 
బిల్లగ్రోలూందుచుం బెరయుటగాదు 

మల్ల యుద్ధములకు మమ్ము దగ్గరుట; 
యేను చాణూరుండ యితండు ముష్టికు(డు 
పూని నీవును నేను బోరుదమెలమి 
ముష్టికుతోడ రాముడు మల్ల యుద్ధ 
మిష్టలీలల నొప్పుడిదిసాటి” యనుండు, 


1. వవివైయ్యవాపిన బలుచాగలనంగ 


58 | ద్విపద భాగవతము 


అల్లన నవ్వుచు నంబుజోదరుండు 

-:శ్రీకృష్ణుండు హేళనగాం జాణూరునకు బదులు చెప్పుట: - 
“వల్ల వులము పిన్నపాపలు మేము 

తగిన జెట్లును మీరు ధరణీశునొద్ద 

జగతిపైం బోరుల సడిసన్నవారు 180 
మీతోడ రణవీధి మెజసి సేయంగ 

నాతరంబులవారమగుదుమే మేము? 

చెనసి భూపతి వేద్మంజెదకుండ కొంత 


పెనంగెద” మని పల్కి ప్రీతి మైపెంచి 
-:శ్రీకృష్ణుండు చాణూరునితో మల్ల యుద్ధముంజేయుట: - 


వడిమల్ల చజచి భూవలయంబు పగుల 
బెడిదంబుగా నార్చి పిడికిళ్లు చాంచి 
వానిమై కదియు ముష్టాముష్టి గవియం 
జాణూరుండును మల్ల చజచి యిట్లొరసి 
యిరువురు భుజమప్పళించు చప్పుళ్లు 
శరనిధి కలయా నాశాచ[క్రమగిలె 
నంతకుం దెసంజేరి యవనిపరాగ, 
మింతింతంగొన మేన నిరవారంజల్లి 
కొనిపదఘాతల కూర్మంబు వగులం 
దనరు మహాభద్రదంతుల రీతిం 

జేతికి నొడిసినం జేయీక తివిసి 
ఘాతసేయంగ దగ్గథి మేనుదొలంగి 


మడికి సింగన | 59 


పొడిచిన నది వెలిపుచ్చిమైవంచి 

యొదిసి తొడలందట్టి యార్చి పెల్లురికి 
లాగంబుం గొనుచు మేలనందలంగుంకి 
బాగుందప్పకం దలప్రహతుల నొంచి 190 
నడుముం బీడింప విజ్ఞనువున మలంగి 
విడిపించుకొని ముష్టి విసరమై పొడిచి 
పట్టుచు విడుచుచుం బరుషఘాతముల 
దట్టించి కూర్చరోద్ధతుల నొప్పించి 
కరవశంబుంగొనకాభీరువోక 
దరకాండములు లోనుగానీక తొలంగి 
శిసకంబొనరింప శిరమూన్ని పెట్టు 
గాసిల్లి కేలడొక్కరమున నొత్తి 
రంకెలువైచు గోరాజుల భంగి 
రుంకించి బింకంబు సరిగాంగంబెనంగి 
ముంగలు బలసింగములభంగింబొంగి 
నింగిమోవంగనార్చి నిడుగుడిపై కుటికి 
మెడయుగాళ్లును బట్టి మీందికి నెత్తి 
పుడమి మోవంగ వేయ భోరున నెగసి 
యడపకరాంగేల నిరియ బిగించి 
వడినుగ్రమగు ముష్టి వక్షంబుంబొడువం 
దడబడ ముష్టిఘాతల మోములవసి 
దొడిదొడి పన్నెత్తురులు వజ్జుగాయగ 
హరియు చాణూరుండు నటమల్లయుద్ధ 
పరుషతందుల్యులై బవరంబు సేయ; 200 


60 | ద్విపద భాగవతము 


-:బలరాముండు ముష్టికునితో మల్లయుద్ధముం జేయుట: - 


సీరితోం దొడరి ముష్టికుండుగ్రవృత్తిం 
బోరెం జూపరకు సభ్యులు చూచి పొగడ; 
హరి రాములకు జయంబయ్యెడుననుచు 
సురలు దీవించిరి, శోకించి పౌరు 


- శ్రీకృష్ణబలరాములంగాంచి పౌరులు శోకించుట :- 


“లక్కటా! ఈకంసుండతి పాపకర్ముం 
డెక్కడి యీ బాలురెక్కడి వీర 
లెక్కడననిం జూదకెట్లుగావించె 

నక్కటా! వారించరైరి యెవ్వరును, 
ఈసుకుమారుల నిటుసేయందనకు 
దోసంబుం దిట్టును దూరును గాదె? 
పరుషత రిపులతో బవరంబు సేయ 
హరిమేను ఘర్మకణాంచితంబగుచు 
వివశితాంభోజంబు విధమొందెంజూడు 
డీవాసుదేవులకీబారిగడవు 
దైవమాయని” మొక్కి తరుణులు వగువ; 
దేవకియును వసుదేవుడు టబ్రీతి 
గోవిందబలులం గనుంగొని వంతనొంది 


=: శ్రీకృష్ణుండు చాణూరుని జంపుట :- 


రప్పుడు దనుజారి యామహాజుట్టిం 
దప్పకం జూచి యుద్ధతి శక్తి మెబిసి 210 


1 ఈ పద్యపాద మొక్కటియే కన్పడుచున్నది. 


మడికి సింగన | 61 


పిడికిటం బొడిచినం బెంపేది వాండు 
పడియొడ్డ నిల్చి యాపంకజోదరుని 
వక్షంబు శిరమున వడిదాంకుటయును; 
ఈక్షించి హరివాని వెనుకకుం ద్రోచి 
కుడిరెట్టవట్టి పెలుకుజం ద్రిప్పి నేల 
బడవైచి తన్ని గొబ్బున మీందికుటికి 
మెడంధ్రొక్కి యినుముసమ్మెట మోదినట్లు 
తడబడ ముష్టిఘాతల మేను నొంప; 
వెగడొంది (ప) ట్టైమ్ము వితిగి గుండియలు 
పగిలి చాణూరుండు ప్రాణముల్‌ విడిచె. 
-: బలరాముడు ముష్టికుని జంపుట :- 
అప్పుడు ముష్టికుండమరులీక్షింపం 
జెప్పబెట్టులుగాంగ సిరితోడందొడరి 
పులులచందమున సుబ్బుచుం బొంగిపొంగి 
బలులులాయంబులపగిది దాంటుచును 
పాయుచు డాయుచు బాహార్షకముల 
వేయుచు నొగింబెక్కు విధముల బోర; 
ద్రిష్టించి చూపర దిగులొంద నిలిచి 
ముష్టికుండదరి రాముని బెట్టుం బొడువ 
ఫాలంబు పగిలి తప్పక నెత్తురొలుక 
నేలపై ంబడిలేచి నీలాంబరుండు 220 
పిడుగు వ్రేసిన భంగింబిడికిటంబొడువం 
బడితన్నుకొని జెట్టిప్రాణముల్‌ విడిచె; 


62 | ద్విపద భాగవతము 


గతుందైన ముష్టికుంగని వానితమ్ముం 
దతిబలాధ్యుండు కూటుండను వాండు సీర్రిం 
బోకుంబోకని దాయి పొరిముష్టింబొడువ 
యాకూటుం దెకటార్చి యార్చి మిన్నద్రువం 
గోసల ప్రభృతులొక్కొట యేడుగురను 
వాసుదేవుడు వారివధియించె నంత 
గనుంగొని మల్లవర్గమువారు వారుటయును 
యనిమిషావలిం జూచి యచ్చెరువందె. 


-: కంసుడు ముష్టికచాణూరులు మడియుటంజూచి తన 
'సేనాపతులతోంబలుకుట :- 


భోజభూపతి వారు పొలియుటంజూచి 

రాజసంబెడలి బోరన నశులొలుక 

వడివాద్యముల మోంత వారించితనదు 

పడవాళ్ళంబిలిచి నిర్భయవృత్తింబలిక, 

“ఈ పాపకర్ముల నిరువురనీళ్ల 

ద్రాపించి, వసుదేవుందునుమాడి, నంద 

గోపునియిల్లు ముట్టుకొని చెబింబెట్టి 

గోపాలకులంబట్టికొని, యుగ్రసేను 

దండించు” డని భోజధరణీశుండాడు 

దండిమాటలకల్లి దానవాంతకుండు 230 


జ శ్రీకృష్ణుండు కోపించి కంసునిపై లంఘించి చంపుట :- 
గిరిశ్చంగమునకు లంఘించు సింహంబు 
కరణిద్దన దనుకలిమీంది కెగయ, 


మడికి సింగన | 63 


కనిభోజపతి కేలఖడ్డమంకించి 

కొని యాజిఆదుజంగం గొరనవ్వువెలయ 
నురగంబు పక్తీంద్రుడొడియు చందమున 
కరవాలుంగేలునుగ్రతశక్తింబట్టి 
కొసవెంట్రుకలు వట్టి గొరగొరనీద్చి 
వసుమతింబదద్రోచి వడి మీదికుఠికి 
పిడికిళ్ళనొప్పింపం భిరికివాణములు 
యొడలికింబెడంబాయ నొప్పార కంసు 
ఘనకళేబరము రంగము వాయనీడ్చి 
యనువమధ్వనింబేర్చి యార్చి మురారి 
యతనితమ్ములు సునాభక్రోధనాధు 
లతిసత్వులెనమండ్రమలపాణి చంపె; 
నప్పుడు పౌరులయార్చులు నింగి 
నుప్పొంగి బహుపాశకోక్తులంజెలంగె. 


-: కంసుని మరణముంగని దేవతలు హర్షించుట వా 


భవకమలాసనప్రముఖ దేవతలు 

ప్రవిమలంబుగం బ్రణుతించిరెలమి 

దివిభీంకొనిమోసె దేవధుందుభులు 

దివిజకామినులు నర్తించిరింపార; 240 
పొరింబొరి మందారపుష్పవర్షములు 

సురకోటి దేనకీసుతుమీందంగురిసి 

రంతట కంసుండు హతుడౌట యొథింగి 
యంతఃవురాంగనలడలుదీపింప 


64 | ద్విపద భాగవతము 


నడుగులు తడబడ నాత్మలు కలంగ 

నుడివడి లోగుంది సృక్కి బల్వండిని, 
నుములశిరముల నొరి(మోదుకొనుచు 
పరిపిరవిధముల పలవించి మిగుల 

నార్తనాదంబుల నందందంబొగిలి 


ఆఫ కంసునిప్రీలు తమపతి మరణమునకు విలపించుట :- 


భర్తపై వ్రాలుచు బహుభంగి నొగిలి 

హా! యని యేడ్చుచు హా నాథ! యనుచు 
పోయితే! మము బాసి భోజవంశాఢ్య! 
కటకటా! శోకానంగ్రాలంగ మమ్ము 
నిటంజూడవించుక యేలంగైకొనవు? 
ఇనుండు నీమీందట యెండరానోడు; 
ననిలుండు తీవ్రార్చులడరింపనోడు; 
ననిమిషాదులు మీకు నడకుదురెపుడు; 
నీయాజ్ఞ నీలావు నీరాజసంబు 

నీయొప్పు నీనేర్చు నీమంచితనము 250 
వ్రేయవారలచేత వేల్మిడినడంగి 
మాయమైపోయితే మనుజదేవేంద్ర!” 

అని బహుభంగుల నార్తులైపొగుల 
వనితలసూరార్చి వాసుదేవుండు 


మ్‌ ్రీకృష్ణుండు కారాగృహమునుండి దేవకీవసు దేవులను విడిపించుట:- 


కారాగృహంబునం గడునొచ్చియున్న 
వీరుని వసుదేవు, వెలంది దేవకిని, 


మడికి సింగన | 65 


గనివారికాలి సంకిలియలూద్పించి 
వినయంబుతో (మొక్క వెజంగందివారు 
గోవిందహలులం గన్గాని తమపాలి 
దైవంబులని, యాత్మందలంచిరిగాని 
తనయభావంబుగాందలంచకయున్నం 
తనమాయ హరి మోహతమముంగారించ 
చన్నులం బాలును సమ్మదాశ్రువులు 
కన్నులం దొరల నక్మాంతాలలామ 
సుతులంగౌంగిటంజేర్చి శోకంబుందక్కి 
యతులితంబగు ప్రేమ నందందంయజూడ 
వసుదేవుండును బుత్రవరుల నీక్షించి 
యసమానమగు(పేమ నక్కునంజేర్చి 
పుణ్యాత్మ! మీయట్టి పుత్రులంగాంచి 
పుణ్యకీర్తులంగంటి పుణ్యుందనైతి; 260 
నింతగాలము మిమ్ము నీక్షింపలేక 
సంతాపమందుచు శత్రులచేతం 

బడని బాధలంబడి పనువుచుండితిమి; 
కడపట! నినుంజూడగంటిమి నేడు; 
జన్మజన్మాంతర సంచితాఘములు 

చిన్మయ ! నిను దలంచిన మాత్రమేంగు. 
మహనీయ! నీవు కుమారుండవైతి 
విహపరంబుల మాకు నేమిటంగొజత? 
అనియున్న గురుల నత్యాదరలీలం 
గనుంగొని శౌరి యుత్మటబాష్పుండగుచు 


66 | ద్విపద భాగవతము 


= శ్రీకృష్ణుండు తల్లిదండ్రులం జూచి చింతించుట :- 


“మానిమిత్తముల దుర్మనుజులచేతం 
బూని బహుక్లేశములు మీకుంగలిగె; 
జనియించినపుడే యిచ్చటనున్న వెజచి 
యనఘ! నందుని యింటికనిచిన, వారు 
బాల్యంబు మొదలుగా భక్తింబోషింపం 
గౌల్యవర్తనలమెలంగి కాంచితింగాని 
యప్పటప్పటికి మమ్మరసి మీరర్ధిం 
జెప్పిన పనిసేయ సిద్ధించదయ్యె; 
తనయుండు జనియించి తల్లిదండ్రులకు 
ననుపమంబగుభక్తి నరయకుండినను 
దనయుండె? ఆతండు తల్లి యవ్వనము 
గొనకొని తెగంజూచు గొడ్డలిగాక!” 


270 


జ శ్రీకృష్ణుడు ఉగ్రసేనుని రాజ్యభారమును వహింపంజిప్పుట :- 


అనిభక్తి నూరార్చి యయ్యుగ్రసేనుం 
గనుంగొని కౌంగిటగదియించి, శౌరి 
“నీరాజ్యమంతయు నిర్ణయవృత్తిం 
(గ్రూరుండై తానెకైకొని యంతంబోక 
యాకలంబెట్టి మిమ్మలంచినయతండు 
కాకున్న పనియట్లగాక పోరాదు 
హీనమానసులైన యీదురాత్ములకుం 


గానంబజింతింపకం గంసాదిసుతుల 


మడికి సింగన | 67 


కగ్ని సంస్మారాదులర్థిం జేయింపు 
ప్రాజ్జులవిప్రలం బనిచి వేవేగ 
రాజ్యభారముం దాల్చిరమణ మాకెల్ల 
పూజ్యుండవై లీల భూమిపాలింపు”, 
మనుటయు హరింజూచి యయ్యుగ్రసేనుం 
“డనఘ! నన్నిమ్మాటలాడంగందగునె? 
హీనుండనతివృద్ధ నీరాజ్యభరము 
పూననాకర్షంబె? పుండరీకాక్ష ! 
వసుదేవుంబట్టంబు వలనొప్పంగట్టి 
యసమానగతిని రాజ్యము నీవెతీర్చు; 280 
కన్నులు చల్లంగాంగలకాలమెల్ల 
నిన్నుంజూచుచుం ట్రీతి నెగెడద కృష్ణ!” 
అనుచుంబల్మి శౌరి యారాజుంజూచి 
వినయంబు నీతియు వెలయ నిట్లనియె. 
“యాదవులకు రాజ్యమర్హ, కృత్యములు 
గాదు యయాతివాక్యముంద్రోయరాదు; 
కావున సామ్రాజ్య కమనీయలక్ష్మి 
నీవెపాలించిమన్నించు, బాంధవుల 
రప్పించి వారికి రాజ్యంబులిచ్చి 

తప్పక మమ్మెల్ల దయనేలుకొనుము, 
నిఖిలభూపతులును నింపుసేయంగ 
సుఖిలీలనుండు; కంసుని వంతమాను, 
మనిపల్మి యాతని నవనీభరంబుం 
గొనకొనుమని నీయకొలిపి మురారి 


68 | ద్విపద భాగవతము 


క శ్రీకృష్ణుడు నందుని కడకు వచ్చుట :- 


బలుండుందానును నందుపాలికే తెంచి 
కలిసి యాతనిం జిక్క కౌంగిటం జేర్చి 
భోజాధిపతియింటం బొలుచు వస్తువులు 
రాజ్యయోగ్యములైన రవణంబులిచ్చి 
యతని మన్నించి నెయ్యము తియ్యదనము 
నతిగారవంబున నమరనిట్లనియె. 290 
“నీవు నీసతియును నెమ్మి ంబోషించి 
ప్రోవంగం (బ్రతికిన ప్రోఢలమేము 
తల్లియుందండ్రియు ధనములియ్యమును 
నెల్లబంధువులును నిటమాకునీవ; 
మందలోపలికి నెమ్మదినేంగి మీర 
లందలిసేమంబులడిగితిమనుండు; 
యేనాజుదినముల యీలోనె నచటి 

కే నేంగు దెంచెద నీవంతమాను, 
మనివారి నూరార్చి యనుప నందుండుం 
జనియె గోపాలకసమితియుందాను, 
అంతట నిశ్శంక నారాత్రి సౌఖ్య 
సంతోషలీలలు సలిపిరింపొంద. 
మరునాండు శౌరి కుమారులయజూచి 


= శ్రీకృష్ణుడు తనగురువగు గర్భునివద్ద విద్యలనభ్యసించుట :- 
తెరగొప్ప సద్దురుద్విజుల రప్పించి 
కాలోపనయనసంస్మారాదివిధులుం 

గాలోచితక్రియగతులుం జెప్పింప 


మడికి సింగన | 69 


యదుకులాగతగురుండగు గర్భువలనం 
జదువొప్ప వేదశాస్తములభ్యసించి 
యెొజుక సాధింపుడంచను విప్రునింట 


యటఅవదినాల్లువిద్యలు నభ్యసించి 300 


-: శ్రీకృష్ణుండు గర్గ్యుని గురుదక్షిణం గోరుమనుట :- 


గురువులంబూజించి కొలిచి మన్నించి 
“గురులార ! యేనీకు గురుదక్షిణార్థ 
మిరవార మదినున్నయీప్పి తార్థములం 
దరమిడికొనివత్తు దయ వేండు” మనిన 
నతండు భార్యయుందాను నటవిచారించి 
హితబలాధ్యునిం గృష్టు నెజింగి యిట్లనియె. 
= ప్రభాసతీర్థమందు మునింగి చనిపోయిన కుమారుని 
తెచ్చి పెట్టుమని శ్రీకృష్ణుని గర్భుండు కోరుట :- 
“తనర వ్రబాసతీర్ధములోనందొల్లి 
మునిగిపోయినపుత్రు మొగిందెచ్చియిమ్ము 
“డిదిదుష్మరపుకార్యమిటు సేయుం” డనిన 
యగుంగాకయనిప్రీతి హలియునుదాను 
నగణితాయుధపూర్ణమగురథం బెక్కి 


1“డిది మాయభిష్టమిది దుష్మరపుకార్యమిటుశేయుండనిన” అని పాఠము, దీనిని రెండు 
పాదములుగా విభజింప వీలులేనందున పై విధముగా సరిదిద్ది యొక పాదముమాత్రమివ్వబడినది. 


70 | ద్విపద భాగవతము 


జ్యా శ్రీకృష్ణుని సముద్రుండు పూజించి వచ్చినపనిం దెలియం జెప్పుమనుట: - 
చనుదేర; నెదురేంగి జలరాశి మొక్కి 
యనుపమదివ్యరత్నావళింబూజించి 

“తామరసాక్ష మాధవ! లోకవంద్య! 

ఏమి విచ్చేసితిరెజింగింపు” మనుండు; 

“తొడరి మాగురువుపుత్రుని మింగినాండ 

వుడుకకందెచ్చి మాకొప్పించు” మనిన; 

“నా కేమిపని యిది? నాలోన నుండి 

భీకరాకారుండు పృథుకంపురూపుం 310 
డగురాక్షసుండుమింగె” ననిచెప్ప శౌరి 

యగణితశక్తిని యంబోధినుటికి 

వేదచోరునిందొల్లి విదళించుభంగి 

నా దుష్టదనుజుని యడగించి వాని 

కడుపులో నున్న శంఖము పుచ్చుకొనుచు 

తడయ వెడలి రథంబెక్కికదలి 

= శ్రీకృష్ణుండు యమలోకమునకు వెళ్ళి గురువుత్రుని యసువులను దెచ్చుట:- 
కాలుని పురము దగ్గర వచ్చిశౌరి 

కాలమేఘధ్వనిగతి శంఖరవము 

సేసిన, యముండుగాసిల్లి యేతెంచి 

యాశౌరి బొడగాంచి యర్థిపూజించి 


“ యేమి వేంచేసితిరిందిరాదీశ! 


మడికి సింగన | 71 


నామీద కృపంజేసి నాకెజింగింపు” 
మనవుండు “గురువుత్రు నక్కటా! ఏల 
కొనివచ్చినాండవు? కోరి నాకొసంగు” 
మనవుండు సమవర్తియా విప్రతనయుం 
గొనివచ్చి వెసలోకగురునకు నిచ్చె. 
ఏపార జమునింటికేంగిన సుతుని 
కోపించి లావునంగొనివచ్చి శౌరి 
గురులముందజంబెట్ట గోవిందుంజుచి 
హరుషనిర్భరచిత్తుండై పలికెనతడు 320 
“భూరిసత్వాఢ్యులు పుణ్యమానసులు 
కారణపురుషులుగారె? ఎవ్వరికి 
జమునిల్లుంజొచ్చినంజత్తువుందెచ్చు 
నమితసత్వాధ్యులీయవనిలోగలరె? 
నాకోర్శిం దీర్చితి నాపుత్రునిచ్చి 
యాకల్పసుఖలీల యపుగాక మీకు” 
అనియర్థి దీవించి యవ్విప్రవరుండు 
తనర వీడ్కొల్ప నిద్దబు రథంబెక్కి 
యమరపట్టణతుల్యమైపోల్చు మధుర 
కమరలోకార్చితులరుదెంచిరెలమి. 
తల్లి దండ్రులకును దగునుగ్రసేను 
వల్లభునకు మొక్కి వారిజోదరుండు 
మతిసురాచార్యుండై మాన్యుండైపొల్పు 
నతని నుద్ధపుండనుయాదవుం జూచి 


72 | ద్విపద భాగవతము 


క శ్రీకృష్ణుండు ఉద్ధవుని మందకుంబుచ్చుట :- 
తనరార మన్నించి తగంగౌంగిలించి 
కొని బుజ్జగించి మొక్కుచు సిరివలికె 
“ఏపార ట్రేపల్లెకేంగి యానంద 
గోపయశోదలంగొమరారంగాంచి 
మక్కువ వారిసేమములెల్ల నడిగి 
యొక్క్మితినను, నేము మొగితమ్ముంజూడ 330 
వచ్చెదమను, వేగ వసుదేవు దొంటి 
యిచ్చటిచుట్టాలు యేమును గలసి 
యున్నారమను, మమ్మునుగ్రసేనుండు 
మన్నించునని చెప్పు, మందలోంగల్లు 
గోపాలకులనెల్లంగోరి వేర్వేర 

నేపార నక్కుననిడినంటి ననుము; 
ననుంబాసి మదన బాణములలో దారి 
ఘనమైన విరహాగ్నిం గ్రాంగుచునున్న 
వల్లవసతుల నెవ్వగలెల్లందీర్ప 
నెట్లుటిలోననే నేతెంతుననుము 
పొమ్మన్న” నయ్యదు పుంగవుండెలమి 
క్రమ్మర రథమెక్కి కదలి మాపటికిం 
గరమొప్ప రవికన్య కాతీరభూమి 

బొరి గిన్న రేశునిపురి గ్రేణిసేసి 
సకలసంపదలకు సదనమైపొలుచు 
నకలంకగతి మందకరిగె నుద్ధవుండు 
తనరాక నెరిగింపం దగ నందుండెదురు 


మడికి సింగన | 73 


-: నందుడు ఉద్ధవుని పూజించి శ్రీకృష్ణునివృత్తాంత మడుగుట: - 


చనుదెంచి యతనికి సాష్టాంగ మెజంగి 
కొనిపోయి పెక్కు భంగులం బూజసేసి 
యనుపమప్రీతిమై నప్పుణ్యధనుని 340 
యలవడ మజ్జనయాహారవిధుల, 
నలయకం దీర్పించి యతనికిట్లనియె, 
“దేవకియును వసుదేవుండు సుఖులె? 
కోవిదగ్రామణి కొడుకులుందాను 
సురచిరప్రీతిమై సుఖమున్నవాండె? 
హరిమమ్ముందలంచునే యప్పటప్పటికి? 
సురలోకవైరిం గంసుని నేలంగూల్చి 
ధరణిరాజ్యము వానితండ్రికి నొసంగి 
యన్నయుందమ్ముండు నతులిత పేమ 
నున్నారె సౌఖ్యులె, యుద్ధవాచార్య? 
బలురక్క్మసులబారింబడది చావనీక 
చెలంగు మహాదావళిఖీంగ్రాంగనీక 
యహివిషానలవహ్ని నడగంగనీక 
మహనీయమగువాన మడియంగనీక 
యప్పటప్పటికి మమ్మరసి గండములు 
దప్పించి రక్షించె దానవారాతి. 

కడపటం దనుంజూడం గానక యేముం 
బొడవడం బొక్కకంబోలు రాండాయె; 
నతనివిక్రమలీల లాత్మలయందు 
సతతంబు దలంచి నిశ్చలవృత్తులగుచు 350 


74 | ద్విపద భాగవతము 


వ్రేపల్లె విహరించు వెలందులుపతులు 
నాపూర్ణధన్యులు యగుదు రేప్రొద్దు 
మాయింటంబెరిగిన మందెమేలమున 
నాయన్నదమ్ముల నాత్మజులనుచుం 
దలంతుము దేవతాతనువులు గాక 
యిలనిట్టి విక్రమంబెవరికి గలదు?” 


జ ఉద్ధవుండు శ్రీకృష్ణుని గుతించి యశోదానందులకుంజెప్పుట: - 


అనిపల్కి నందుండు నయ్యశోదయును 
మనమున హర్షించి మ్రాన్పడి మేను 
గరుపార హర్షాశుకణములు దొరుగం 
బొరింబొరిం జిత్రరూపులుభంగి నున్న 
యాదంపతులం జూచి యనియె నుద్ధవుండు, 
“వేదాంతవిదుండైన విష్ణునియందుం 

బూని మీచిత్తాబ్బములుం బెట్టినారు 

కాన యెందును బుణ్యకర్ములు మీరు. 

కృష్ణ! జనార్దన! కేశవ! శౌరి! 

విష్ణు! నారాయణ! వేదాంత వేద్య! 

అని తలంచిన వారికఘములు వొలియుం 
బెనుపార వారలం బెంచి పోషింప 
మీభాగ్యమహిమకు మితి వేరె కలదె? 
శోభనాఢ్యులమిమ్ముం జూదంగంగలిగె; 860 
హరికిని మీమీంది యర్మిలి ఘనము 

సొరిది మిమ్మందణిం జూడంగ వచ్చు 


మడికి సింగన | 77 


జననంబు మరణంబు శత్రులు హితులు 
తనువులింద్రియములు తల్లిదండ్రులును 
నతనికెవ్వరు లేరు యతండె యందతికిం 
బతి, జగత్పతి, రామపతి, సర్వసముండు, 
నిర్గుణుండయ్యును నిఖీలంబుంద్రావ 
స్వర్ణాదులకు వచ్చు సర్వాత్ముండతండు; 
అతండు సర్వాత్ములయందె కావుండు 
నతనివ్యతిరిక్తమదిలేదు దలంపి”, 
అనియిట్లు బోధించి నవ్విభావరియుం 
జనియె నంతట గోపసతులొప్ప పెరుగు 
అః ఉద్ధవుండు వ్రైతలం గన్లానుట :- 
ద్రచ్చుచు ఘుమఘుమధ్వనులతోంగృష్టు 
సచ్చరిత్రముం బాడు సామగానములు 
ఘోషింప నంతనర్ముండుదోంప వినయ 
భాషణుందడగు నెదుప్రవరుండు వెడలి 
యరదంబు వెసనెక్కి యమునకు నరిగి 
తరమిడి కాలోచితంబులుం దీర్చి 
చనుదెంచి వల్లవసతుల నీక్షించి 
యనునయోక్తుల వారినందజం బిలిచి 370 
తప్పక కృష్ణుండు తమతోడ మున్ను 
చెప్పినమాటలు నేర్పుగాంజెప్ప 

విని గోపరమణులు వెజింగంది యతనిం 
గనుంగొని పలికిరుద్ధతబాష్పులగుచు. 


76 | ద్విపద భాగవతము 


-: విరహార్తలగు గోపభామినులు ఉద్ధవునింజూచి పలుకుట :- 


“హరి నిన్నుంబు తేర నరుదెంచి యంత 
వరయశోదకును నవ్వార్తలుంజెప్పి 
యూరకె పోవేల? ఒగిమమ్ముంజూచి 
చేరి స్వామిహితంబుం జెప్పెదుగాక ! 
ఇట నింక నెనరువారెవ్వరు గలరు? 
కటకటా! మమ్మేల కమలాక్షుండడుగు? 
అడిగెడివాండైన నరుదేండె యిట్లు 
విడుచునే మమ్ము నీవిరహాగ్నినడుమ?” 
అని పల్కి కృష్ణుని యంగంబుసాబగుం 
దనుబారులీలలు, తనుపుచిత్తమునం 
గ్రొతైన విరహాగ్ని గురుసులు వార 
నత్తలోదరులు సిగ్గరియాడిపాడి 
యొకయింతి కుసుమగుచ్చోద్ధూతమధువుం 
బ్రకటితంబుగంగోలి పాడుచునున్న 
మధుపంబుం జూపి నెమ్మది మాటువెట్టి 
మధురగర్వోక్తి నున్నాదియై పలికె. 


=: గోపికల విరహము :- 


“వంచరీకమ! నీవు చంచలాత్ముందవు 
వంచకుండవు పుష్పవతులం గీలింతు 
నిలిచినకాలున నిలువవేప్రొద్దు 
మలినాంగు(డవు దానమహిమకాసింతు 
వెచ్చోటికై నను నేంగుదుగాని 


380 


మడికి సింగన | 77 


మచ్చిక కల్లునా? మరియొల్ల; నీవు 
పక్షపాతివి నీవు బహుచుంబకుండవు 
వీక్షింప నివి నైజవిద్యలు నీకు! 
ఏలయ్య! మధుకర! ఈ పుష్పరసముం 
(గోలెడు వేడుకం గులకాంత మీంద 
నెయ్యంబు వదలెడు నినుంబాసియంత 
దయ్యదే నొవ్వదే దర్పకుంజేత?” 

అని పెక్కుభంగుల నన్యాపదేశ 

మునం బల్ముచున్న యప్పాలంతులం జూచి 
యల్లన నుద్ధవుండాకృష్ణు మాట 
లెల్లను బల్ముట యొటింగి యిట్లనియె. 


- ఉద్ధవుండు గోపికల నూరార్చుట :- 


“దానతపోధ్యానధర్మవర్తనల 

కై నను గలుగదీహరిభక్తి పెంపు 
తనయులంబతులను దల్లిదండ్రులను 
యనుగులంజుట్టాలనందటి విడిచి 390 
హరియందు మరులు నైతిరిగాన 
నిరవార మీభాగ్య మేమని చెప్ప! 

హరి వేడ్క మీతోడ ననుమన్నపలుకు 
వెర వేది చెప్పెద వినుడు యిందటును 
సర్వేంద్రియంబులు సమతం బోషించు 
నిర్వికల్పజ్ఞాననిధియైన నన్ను 
విరహాగ్ని నెపమున వెలుపల మజచి 


78 | ద్విపద భాగవతము 


పరమయోగధ్యానపరులచందమున 
పరమానురక్తి హృత్పద్మంబులందు 
చిరలీల నిలిచి భజింపుటంజేసి 
మీతలంపులయందు మెలంగుదుంగాని 
మీతో వియోగ మేమియు లేదు మాకు 
నిచ్చట పనింజూడ నెటింగి మీకడకు 
వచ్చెదననియె నవ్వసుదేవతనయులా 
డనిచెప్ప, సుద్ధవాచార్యునిం జూచి 
మనసిజోన్మాదులై మగువలిట్లనిరి. 


-; గోపికలు శ్రీకృష్ణుని రూపును జ్యేష్టలును వర్ణించుట :- 
“నల్లని మేనున్నతమైన యురముం 

దెల్లదమ్ముల మించు తెలిగన్నుగవయు 

నెరిజడ చొళ్లెము నిటల రేఖయును 

జిరునవ్వుమోమును జేత వేణువును 400 
నాయతబాహులు నధరంపుకెంపు 

పాయక జగిమించు పసిండి చేలమును 

“దలయంబురి 'పెనవు కదంబమంజరియు 

ధళధళ వెలుంగెడు దంతదీధితియుం 

గలరూపు మోమున గట్టినట్లుండ 

తలంచకుండిన నుండు తలంచిన నుండు 

కలలందు మాతోడం గవయుచు నుండు 

నెన్నడు వచ్చునో యిందిరావిభుండు 


1.తలవిరిపెనపు. ఈ పద్యపాదమొక్కటే కన్పడుచున్నది. 


మడికి సింగన | 79 


కన్నులాకలి తీర్చంగలుగునో?” అనుచుం 
దరుణులు (ప్రేమనుద్ధవుం జూచి “మమ్ము 
నెరవుగాం జూడక నిందు రమ్మనుచు 
నిక్కడం గృష్టుండు, ఇందు జూడ 
గొక్కిరరక్కసుం గూల్చిన చోటు; 

గిరికొని యున్నది కేళిమైంజూడ 

హరిచేత 'గతజన్ముండఘదైత్యు డొక్క 
యావులం గృపను మమ్మందటింగాచి 
గోవిందుండెత్తిన గోవర్ధనాద్రి; 

సఖులుం దానును శౌరి చల్చులు గుడిచి 
సుఖలీల నుండిరి సురవొన్న నీడ; 410 
నీసైకతస్థలి నిందిరావిభుండు 

రాసకేలిం జరించు రమణులు దాను; 
జల్లని యారూపచాయ మురారి 
పిల్లగ్రోలూదు గోపికలాత్మమెచ్చ; 
నాపొన్నక్రిందంబో హరి వేడ్మలెల్ల 
గోపికలలుక (గ్రక్కున మెక్కి తీర్చె; 
బలభద్రుండును దాను బసుల మేపుచును 
యలమి చిమ్మనబంతు లిచ్చట నాడు; 
పొలుచు నీగురివింద పొదరిండ్లలోన 
జలజలోచనం గ్రీడ సలిపి మాధవుండు 
అమ్మాని నీడ నాకిటిం గౌంగిలించి 
తమ్మంటబ్రసాదించె తామరసాక్షులొ 

డని పెక్కుభంగుల హరి విచారములు 


1. గతజన్మయఘదైత్యు డొక్క 


30 | ద్విపద భాగవతము 


- ఉద్ధవుండు గోపికల మాటలను విని వారి పుణ్యమునకై మెచ్చుకొనుట :- 
తనరారంజెప్ప నుద్ధవుండు చిత్తమున; 

“వీరు ధన్యాత్ములు వీరు పావనులు 

వీరికి శౌరికి వేరు లేదెందు 

వీరలం గనుంగొంట విష్ణునింగంట 

వీరికై హరివచ్చి వ్రేపల్లెం బెరిగె 

నిన్ని చందంబుల నీమందవారి 

మన్నించి కృష్ణుండు మమత వాపించి 420 
నామీందం గృపంగల్లి నన్ను మన్నించి 

యీమహాకార్యార్థ మిటు వచ్చెశారి 

యిది జన్మఫలసార మిది దోషమార 

మిదిగదా సౌభాగ్య మిదిగదా యోగ్య” 

మని సంతసిల్లుచు, నతివలుందాను 

జనుదెంచి ప్రేమ మజ్జనభోజనములు 

సలిపి, గోపికలు నిచ్చలు మానసములం 

గలిసి చెప్పక విష్ణుకథ లెల్ల వినుచు; 

నందయశోదలున్నతిం గారవింప 

మందవారెల్ల సమ్మతి విందులిడంగ 

నొకకొన్ని నెలలుండి యుద్ధవుండంత; 


జా ఉద్ధవుండు మధురానగరికి మరలుట :- 
యకలంకగతి వారలనుపంగం గదలి 
మధురకు జనుదెంచి మాధవుగాంచి 
మధురోక్తి నచ్చటి మాటలు చెప్ప; 


మడికి సింగన | 81 


నందంద నడుగుచు నప్పటప్పటికి 
మందలోంగలుగు సేమములెల్ల వినుచు 
ననుపమయోగవిద్యాలీల శౌరి 
తనుంబొందంగోరిన తరుణి నెంతయును 


-: శ్రీకృష్ణుండు కుబ్దయభీష్టమును నెరవేర్చుట :- 
గరిగామియగు గంధగౌరకి యింటి 

కరుదేర నది శౌరియడుగుల కెజంగి 430 
మజ్జనభోజన మహితసౌఖ్యముల 

నజ్జగన్నాథున కతిభక్తిందనుపం 

బువ్వులసజ్ఞ పై వుండరీకాక్షుం 

డవ్వేళం గ్భప నంగజాహవకేళి 

దాని యభీష్టంబు దయనిచ్చిశౌరి 


= శ్రీకృష్ణుండు అక్రూరుని మందిరమునకు జనుట :- 


మానుగా నక్రూరుమందిరంబునకుం 
జనుదేర నెదురుగాం జనియు నొండొరుకు 
వినతుందై చనుదెంచి వేతెజంగులను 
గంధమాల్యాంబరఘనభూషణముల 


-: అక్రూరుండు శ్రీకృష్ణుని స్తుతియించుట :- 
బంధురార్భనలిచ్చి ప్రణుతుండై నిలిచి 


“మాన్యుందనైతిని మత్ములంబెల్ల 
ధన్యమై వెలుంగొందె తామరసాక్ష ! 


82 | ద్విపద భాగవతము 


కులముద్దరించితి కులళైతధైర్య ! 
నీవె భూతంబుల నెరయంబుట్టించి 
ప్రోవనడపంగనోపు పురుషుండ వీవ 
"సకలంబుంగను గొంను సాక్షివి నీవ 
వసుదేవునకును దేవకికుద్భవించి 
పసుధ భారము మాన్ని వైరుల నడంచి 440 
యక్షయ! నీచేత నసురసైన్యంబు 
లక్షోహిణిశతంబణంగిపోగలదు; 
దేహబంధంబులు౯ దెలియంగ లేక 
మోహాంధుందైన నామోహపాశములుం 
దెగంగోసి నాకోర్మి తెజవానతిమ్ము 
సగుణనిర్దణరూప! సత్యసల్లాప!” 
అని వేడుకొనియెడు నక్రూరు జూచి 
జఫ భ్రీకృష్ణుండు అక్రూరుని పాండవులసేమము నరయుటకై హస్తినావురికిం 
బుత్తెంచుట :- 
“అనఘ! పితృపివ్యుండ వాత్మబంధుండవు 
సరసవాక్రాఢిని సౌమ్యచిత్తుండవు 
పరమాప్తుండవు మాకు బంధులలోన 
నీయట్టి చెలికాండు నీయట్టి సుకృతి 
నీయట్టి సుజ్ఞాననిధి యిందుగలండు ? 
మాతండ్రియట్లట్ల మమ్ము శిక్షించి 
యీతెజంగని చెప్పుదేకార్యమైన ;” 


1. పద్యపాదమొక్కటే కన్పడుచున్నది. 


మడికి సింగన | 83 


ననిపల్మి కమలాక్షుండక్రూరుం జూచి 
తనరార బాంధవత్వముందోంపం బలి. 
“ఆనకదుందుభియనుజ ! ధర్మాత్మ ! 
మేనత్త మాకు నర్మిలి తల్లికంటె 
పెనిమిటి గడచన్న విడ్డలుందాను 
మనపట్టు లేక యున్మలికతోంగొంతి 450 
'క్రూరాత్ముండగు బావ కుదురునేయున్న 
యారాజ పుత్రులు యసమసాహసులు 
తమ్మునిపాలు6 దత్తనయులకిచ్చి 
నెమ్మదినుండగ నేరండానృపతి 

వారికి వీరికి పసుధకైం బోర 
నీరసంబున మీంద నెట్లుగాంగలదా? 
కరిపురి కేంగి యక్కడ పాండుసుతుల 
నరసి యిచ్చటి సేమమంతయుం జెప్పి 
“గర్వితుండగు కంసుం గడపి తజ్జనకు 
నుర్వి యేలింపుచున్నారమనుము 
ధృతరాషఘ్రుచందంబుం దెలిసి 
మతులెల్లం దెలిసి క్రమ్మర వేగరమ్ము 
పొమ్మందబికుంగట్నములు భూషణములు 
నిమ్మంచు” దెప్పించి యిచ్చి యాలోన 
సుద్ధవుండును దాను నొగియింటి కరిగి 


బదానురాగుండె పద్మాక్షుడుండె. 
® యా 


1. దర్చితుండగు కంసకుద్రుంచి తజ్జనకు 


34 | ద్విపద భాగవతము 


-: అక్రూరుండు హస్తినాపురిం బ్రవేశించుట :- 


అరుదార నక్రూరుండట రేపంగదలి 
యరదంబు వెసనెక్కి హస్తినాపురికి 

నరిగి యాధృతరాష్టు నలమొగసాల 
నరదంబు డిగిపోవ నటయిం[ద్రులీల460 
కొలువిచ్చి యున్న యాకురురాజుం గాంచి 
యలసతంజని యల్ల నడుగులకెజింగ 
గద్దియపైనుండి కౌంగిటం జేర్చె 

గద్దియం దనగడ్దెం గదియంబెట్టించి 
యరుహపూజలందన్వ నక్రూరుడంత 
హరియిచ్చు కట్నంబు లారాజుకిచ్చి 
సేమంబులడిగి తత్సేమంబుంజెప్పి 
(ప్రేమకాలోచితప్రియములు. బలుక 
విడియంగం బంపించి విదురుని యింట 


-: అక్రూరుండు విదురునియింట విడియుట :- 
విడియు మట్లనిచెప్పి వీడుకొల్పుటయు; 

నతని మందిరమున కరుగంగ విదురుం 
డతులితగంధపుష్పార్చన లిచ్చి 

పొలుపార మజ్జనభోజనవిధులు 

సలిపి యిద్దజు మృదుశయ్యల నుండి 

హరి జనించిన మొదలె, వచ్చిమధుర 

దొరసి యేలుచునుండం దుదియైనలీల 
లక్రూరుచే విని హర్వాశ్రులొలుకం 


మడికి సింగన | 85 


జక్రాయుధునిం దల్చి సాష్టాంగ మెజంగి 

పులుకలుమైంగ్రమ్మం బుండరీకాక్ష! 

జలశాయ ! గోవింద ! శౌరి ! శ్రీకృష్ణ ! 470 
అని భక్తి ంగీర్తించి యతనిం దోడ్కొనుచుం 

జనుదెంచి పాండుని సతి యింటికడకు 


-: అక్రూరుడు కుంతీదేవిని గాంచి కుశల ప్రశ్న గావించుట :- 
నరుదేరం గొంతియు నక్రూరుం జూచి 

కరచకితాస్యయి కన్నీరు దొరుగ 

నెలుంగెత్తి యేడ్చుచు నెడయైన వగలం 

బలుమారు పలవింపం పడంతి నూరార్చి 
ధర్మనందనవృకోదరపార్థకవల 

నర్మిలి కౌగిట నందందచేర్చి 

యందజ మణిభూషణాలి బూజించి 

కాందినీసూనుండా కమలాక్షి కనియె. 

“అమ్మ మీమేనల్లుండమరేంద్రవంద్యుం 

దమ్ముకుందుండు మిమ్ము నరయంబుత్తెంచె. 

పాండుమహీపతి పరలోకమరుగ 

నిండిన వగలతో నీవు బుత్రులను 

యిచ్చటి కరుదెంచి రెజింగి రమ్మనిన 

పచ్చితి, నచ్చట వనుదేవుండొంటి 

మనవారలెల్ల నెమ్మది నున్నవారు 

ఘనపాపకర్ముని గంసునిం ద్రుంచి 

ధరణిరాజ్యము వాని తండ్రికి నిచ్చి 

హరియెల్లశత్రుల నణంచుచున్నాండు; 480 


86 | ద్విపద భాగవతము 


తగిన మీకిట్టిదుర్దశ వొందుటెలింగి 
వగచుచునుండు నావసుదేవసుతుండు; 
తనపుత్రులట్ల తాందలంచి నీసుతుల 
యనుంగొప్ప (బ్రోచునా యాంబికేయుండు? 
దుర్యోధనాదిపుత్రులు వీరితోడం 

గ్రౌర్యంబు లెడబాసి కలసియుండుదు రె? 
పండిత సామంత బంధులు మిమ్ముం 
బాండుం గొల్చినయట్ల భజియింతురమ్మ ?” 


-: అక్రూరునితో ంగుంతి తనకష్టములను జెప్పుట :- 


అనిపల్ముటయుం గొంతి యక్రూరు జూచి 
యనుకంపతోడ నిట్లని యల్లంబలికె 
“ఆరాజు సముండౌను యతని నందనులు 
కూరులు ప్రజ వీరింగొలువంగనీరు. 
అదిగాక బిడ్డల నందతింద్రోచి 
మదింబూని బంధించి మడుగులోపలను 
గరళంబు పెట్టించి ఘనసర్పవితతి 

పరువడి గరపింపంబ్రాణగందములుం 
దలంచిన వీరును తప్పుగాంగొనరు 

వలదని సుతులను వారింపండతండు 
దైవంబుకతన నింతలు బారులడంగె 
గోవిందుతోడ మాకుశలంబుం జెప్పు 490 
పుట్టిన యిల్లునుం బొరింజొచ్చినిల్లు 

నిట్టిదె మాభాగ్య మేమంచు వగవ 


మడికి సింగన | 87 


దేవకి కడుపున దేవేంద్రవంద్యుం 
దావిష్ణుండుదయించునని పెద్దలాడం 
బలుకులు విందు నాభాగ్యంబు కతనం 
దలంచిన తలంపులు (దలకూర్చె దైవ 
మ” ని చెప్పుటయు విని యక్రూరుండంత 
వినయంబుచేంగొని విదురుండుం దాను 


-: అక్రూరుండు కుంభజాదులయింద్లకుం జనుట :- 
దుర్యోధనాదివుత్రుల గుంభజాది 

యార్యుల కర్ణాదులగు యోధవరుల 

నాపగా* దాయాదులగు బంధుజనుల 

నేపారంగని వారియిండ్లకు నరిగి 

కుతుకంబుతో నందు కొన్నాళ్లు నిలిచి 
ధృతరామ్రుకడకేంగి తెంపును దగవు 

*హిత్రవును ధర్మంబు నేర్పడం బలికె 

-: అక్రూరుడు ధృతరాషునికి హితోక్తులనుడువుట :- 
“ధరణీశ ! నీవును ధర్మచిత్తుండవు 

భరతవంశాధ్య ! నీ ప్రతియవ్వరెందు ! 

పాందుభూపతి నీకుం బరమభక్తుండు 

దండివీరుండు నిన్నుధరణి యేలించె 500 
నాతని పుత్రులకతిబలాధ్యులకుం 

బైతృకంబగు రాజ్యభారంబుం బంచి 

యిచ్చిన నీకుం బెంపెక్కు లోకములం 


1. తనయాదులగు, 2. ఈ పద్యమునకుపాద మొక్కటే కన్పట్టుచున్నది. 


88 | ద్విపద భాగవతము 


“బొచ్చయంబుంగల్లం బోవుదువధోగతికి 
నీపుత్రమిత్రులు నీశరీరంబు 

నీపురి యీరాజ్య మింతయు మిథ్య 
మేలుంగీడును గడ మిమ్మొందుం గాని 
కాలంబుచేతంగ్రాంగని వారు లేరు 

హరి పాండువుత్రులకాత్మబాంధవుండు 
హరిసంతసించుట యదిలెస్స మనకు 
చిత్త మేభంగియో చెప్పితి” నంత 
నుత్తరంవీంజూచి యొయ్య్మనం బలికె 
“నీవాడినన్నియు నిజమంటి, తెజుంగుం 
గావింతు నటదైవగతి యెట్టిదగునా ” 
అమృతతుల్యములు నీవాడు వాక్యములు 
కమలనాభునకు నీక్రమ మెఠింగింపు” 
మనిపల్మి హరికుపాయనమిచ్చి యతనిం 
దనరారం బూజించి దయవీడుకొల్ప 
నరిగిపాండవులతో నంతయుంజిప్పి 
యరయ సౌఖ్యమునొంది యక్రూరుండంత. 510 


- కంసుని భార్యలు మగధేశునివద్ద మొజయిడుట :- 


అస్తియు............ నను కంసుభార్య 
లస్తికుండను మగధాధీశు సుతలు 
హరిచేతం దమభర్త యడంగిన దుఃఖ 
పరవశలై తండ్రి పాలికేతెంచి 


1. బొంచంబు గలిగిన బోవధోగతికి. 


మడికి సింగన | 89 


యడుగుల పైంబడి యడలూనం జెప్పం 
గడురోషభిషణా గ్రహవృత్తి ంబలికె 
“ఏమేమిరా! కృష్ణుండే యింత సేసె! 
భూమి నయాదవంబుగ సేయవలయు” 


-: మగధేశుండు యాదవులపై దందెత్తుట :- 


ననిపల్మి యందంద ననిభేరి వేయ 
ఘనభాంకృతుల నట్టిగలంగ సైనికుల 
నీక్షించి మొనలేర్చి యిరువదినాల్లు 
యక్షోహిణులంగూడి యటవచ్చి మధుర 
వెడలె మైముచ్చుట విడిసిన ప్రజను 
వొడకుండ శ్రీకృష్ణుండుగ్ర సేనాదు 
లగువారుం దానుం గార్యాలోచనంబుం 
దగంజేయ వేగ నందజుంజూచుచుండ 


-: యాదవమాగధుల యుద్ధము వ్‌ 


దివ్యరథంబులు దివ్యాయుధములు 

నవ్యోహగతివచ్చి హరిమోల నిలిచె 

నప్పుడు కమలాక్షుండన్న నీక్షించి 520 
“తప్పకచూడ యాదవకోటినెల్ల 

మడియ ౯గాలంబన మనమీంద నాజి 

నడచి వచ్చిరి వీరి నడంపక నుండ 

నొండుపాయంబున నుడుగునే వీండు ? 

దండిమీరిన యాయుధంబులు౯ బూను ” 

మనవుండు ముసలము శూలమునుం బుచ్చు 


90 | ద్విపద భాగవతము 


కొని దివ్యరథముపైం గొమరారె సీరి, 
హరి శంఖచక్రగదాదిశారబ్బముల 
ధరియించి కరమొప్పం దనరథంబెక్కి 
మేరుశిఖరముల మెజుంగులతోడ 

సారమై బహువిధచ్చాయలం గలిగి 
*ధారాధరము బంగిం దనరారె జూడ; 
నాలోన నృష్టిభోజాంధకాధిపులు 
నేలంబట్టవియించి నిష్టురోక్తులను 
గరిఘటాబ్బంహితఘననేమి రావ 
తురగఘోషితరావతూర్యముల్‌ మయం 
బురికొని వెడలి యార్చులు నింగి ముట్టం 
బరవసంబునం దాంకెం బరగ సైన్యములు; 
నేలయీనిన భంగి నిగిడోయేమేము 
చాలుదుమనివచ్చు” సైనికోత్తముల 530 
యురుపాదహతులను నోర్వక దివికి 
నరిగెనా యన ధూళీ యర్శ్మునిం గప్పె; 
నప్పుడు గోవిందుండఖిల సైనికులు 
నుప్పొంగ నిజశంఖమొత్తె, నొత్తుటయుం 
బెదరె దిగ్గజములు, భీతిల్లెదిశలు, 

కదలె కులాద్రులు, కలయా వారిధులు 
వంగె మేరువు ధరావలయంబు దిరిగె, 
క్రుంగెం గచ్చపరాజు, ఘూర్చిలైె నభము, 
కెరలి సేనలు పెల్లగిలి పారంజూచె 


1. ఒకే పాదము కన్పడుచున్నది. 


మడికి సింగన | 91 


శరపరంపరలు భీషణముగా నిగిడి 
కరములు దునిసి యంగంబులు నాటి 
శిరములు వెసంద్రుంచి శిడములు నటికి 
బరులు ప్రక్కలు వాపి పదములు విటిచి 
కత్తళంబులు చించి కంఠంబు లెడపి 
నెత్తురు వెడలించి నెనళ్లు గలంచి 
కండలుం దెగజెండి గాత్రంబు లడంచి 
గుండెలుం గూల్చి (ప్రేగులు వెల్వరించి 
బొమ్మిడకల్‌ రాల్చి బొడగలుంగూల్చి 
యెమ్ములు నలిసేసి యెజచులు చదిపి 540 
పొరి వీరి వారినిం బోలింపరాక 

బెరసె పనుగులై పృథివియంతయును; 
హలికుండు నథటికిన యదవిచందమునం 
గలసి కాల్వురు చాపకట్టుగా. బడిరి 
ముందజ బయలైన మొనసి రావుతులు 
యందబటు నొక్క సాహసకేళి సలిపి 
తురగంబు రవుతును దునుకలైపడంగం 
దరవలికత్తి నుద్ధతి మొత్తువారు 
లవుణివ్రేశిన మేను లవుణియెతిరిగి 
తివిరి ఖద్దంబులం దెగవేయు వారు 
యంతళంబుల మేను లందంద పొడువ 
నెత్తురు వజ్ఞలై నెతీం గూలువారు 
మునిగాళ్లు తెగి వాహములు మొగ్గ సరకు 


92 | ద్విపద భాగవతము 


గొనక మార్తురమ్మని కొనునాశ్వికులును 
యమ్ములు తగనాట యావలవెడలి 
బొమ్మలక్రియం గూలి పొలము గుజ్బ్జములు 
తుండంబు కొమ్మును దునియ రోంజుచును 
గొండలవలె వ్రాలు కుంజరంబులును 
నొగలూడి యిరుసులు నులిసి చక్రములు 
పగిలి రథంబులు (ప్రాణంబులెడలి 550 
రథికులు మడిసి సారథులుర్విం గూలి 
రథములు వికలమై రణభూమి నిండె. 
కీలాలనదులలోం గీలాలకేళి 
నోలలాడుచునుండు నోలిభూతములుం 
గంకగృధ్రాదుల కలకలంబులును 
బింకంబుతోనాడు భేతాళములును 
గొడుగులచిప్పలు గుబురులై పడిన 
పడగలు తుమురై న బహుశస్తములును 
నాడెడు నట్టలు హతవీరవరుల 
నాదకుంగొనిపోవు నమరకామినిలు 
నీభంగి రణభూమి యొసంగి చూడ్ములకు 
బీభత్సరవములు బెరసి యాలోన 
సరభసంబున జరాసంధుడు తరుమ 
భరమంది యాదవబలమోహటించి 
"విరిసిన సేనం గవిసి యార్చుచును 


1. విరిసినశానపైవిని. 


మడికి సింగన | 93 


జ్య శ్రీకృష్ణుబలరాముల యుద్ధవర్ణన ర 
తరమి యుద్ధతలీలం దాలాంకుడంత 
నరదంబు వరపించి యట్టహాసమున 
శరలాఘవమున భీషణవృత్తిం గురియ 
"మ్రగ్గె నేనుంగలు మడిసెగాల్బలము 
(యొగ్గె రథములశ్వములుం గీటడంగ. 560 
అక్షీణబలశాలియగు సీరిచేత 
నక్షోహిణులు పడి యవనిపైంగూలె. 
గరుడ కేతనకాంతి గగనంబుం గప్ప 
యరదంబు రప్పింప హరి యాజికజంగి 
పటుశౌర్యనిర్ముక్తబాణజాలముల 
విటతాటమై కూలె వీరసంఘంబు 
హరివజహతిం గూలె నటవారణములు 
తరిమి కృష్ణుని చక్రధారలచేతం 
బరివరలైమొగ్గె బహుశతాంగములు 
దనుజారి నందకదారుణహతుల 
తునకలై ధరవ్రాలె తురగసంఘములు 
నడవులనేర్చు దావాగ్ని చందమునం 
గడువడి శౌరి సంగరకేళీ సల్ప 
నతనితోం బద్నాలుగక్షోహిణిలును 
హతమయ్య వెస బ్రహారారమాత్రమున 


1 యొగ్గ్జె 


94 | ద్విపద భాగవతము 


-: తన సైన్యముయెక్క పాటును జూచి జరాసంధుండు విజ్బంభించుట :- 


నంతట మగధీశుండాత్మసైన్యంబు 
నంతకుకడ కేంగుటంతయుం జూచి 
ఘనరోషలయకాలకాలునిభంగి 

తనర ధనుర్గుణోద్ధతి సింహనాద 570 
నేమి నిర్మోషంబు నెరపంగ రథము 
కామపాలుని తేరు గదియించి పలికె. 
“పిన్నవాండవు మున్ను భీమసంగ్రామ 
మెన్నండైనను జూచి యెజుంగుదే(నీవు)? 
పటుశత్రువనదావపావకుందనంగ 

నిట జరాసంధుని నెజుంగవే తొల్లి? 
తలం గోసి వేసెదం దరలక నిలువు 
కలంచి నాయల్లుని గ్రక్కింతుననుచు;” 
యమ్ములు వజగించ యందంద సీద్రి 
యెమ్ములుం గీలింప నెంతయు నలిగి 
యేమిటికీరజ్ఞలిటు ప్రేలెదనుచు 
నామహాబలశాలి యరదంబు డిగ్గి 
వానకు దలవంచి వచ్చు గోరాజు 
పూనికె వాని యమ్ములు లెక్కంగొనక 
ముసలంబుంగొని హయంబులం జావ మోది 
యెసంగి సూతుని తల నిల డొల్ల వేసి 
కదిసి జరాసంధు కాయంబు మోముం 
జదియంగ నడిచి నిశ్చలితుగాం జేసి 


మడికి సింగన | 95 


పెడగేలుం గట్టి యాభీమవిక్రముండు 
పెళపెళ నార్చినంబేర్చి సైన్యములు 580 
పటహశంఖారావపటుసింహనాద 


చటుల ఘోషములు దిక్సంధులు పగిలె. 
- కట్టువడిన జరాసంధుని శ్రీకృష్ణుడు దయచే విదలి పుచ్చుట:- 


కడువేగహరివచ్చి కరుణమై నతని 

విడిపించి యనిపిన వెలవెల నగుచు 
నసిహేతి హతశేషులగు వారుం దాను 
మసలకం జనియె నమ్మగధభూవిభుండు 
జయముం జేకొని రామజలజాక్షులంత 
జయజయధ్వనులును సామగానములు 
వందిమాగధభాగవతసంఘనినద 

మందంద మైోయంగ నమంరేంద్రు లీల 
పురము సొత్తెంచి యిమ్ముల రాజ్యభోగ 
వరసౌఖ్యలీలల వ్రాలుచు నుండె 

నాలో జరాసంధుండఖీల బాంధవుల 
నాలోచనము సేసి యప్పుడెంతయును 
నలువొంద నిరువదినాలుగక్షోహి 

ణులుం గూర్చి మధురమున్నుగ వచ్చి ముట్టి 
వదలకం దొంటికై వడి నొచ్చి పోయి 
పదునెనిమిదిమార్లు బవరంబు సేసి 

హరితో జరాసంధుం (డావహ కేళిం 
బరిభవంబందుట పరికించి చూచి 590 


96 | ద్విపద భాగవతము 


-: నారదుని ప్రోత్సాహముచే కాలయవనుండు సైన్యముతో జరాసంధునకు 
సహాయుండై వచ్చుట :- 

యారూఢుండగు కాలయవనునితోడ 

నారదుండెటింగింప నలివాండు కదలి 

ఘోరసత్వుల మూండుకోట్లను నేర్చి 

శౌరిపై దండెత్తి చనుదెంచె నంత; 

-: జరాసంధకాలయవనుల దాడిని జూచి (శ్రీకృష్ణుడు క్రొత్తపట్టణమును 
నిర్మించుట :- 

హరి రాముండును దాను నటు విచారించి 

“పరంగ యాదవులకాపద వచ్చిం జూడు 

డిదెవచ్చె బలవంతుండీ కాలయవనుం 

డదె జరాసంధుండు నటవంక వచ్చె 

నేదికార్యము? మనకీప్రోలనుండ 

రాదు; నాశమునొందుం బ్రజయిందు నున్న 

ననిపల్మి గోవిందుండల్దిం బ్రార్థించి 

చనుదెంచి దేవతాశైలంబుపొంతం 

గరమొప్ప వ్విశ్వకర్మ రావించి 

పురము నిర్మింప బంపుటయు నతండు 

బహువప్రగోపుర భర్మహర్యముల 

బహురత్నకనకవిభ్రమచిత్రితముల 

తతి చెలంగగను ద్వాదశయోజనములం 

జతురశ్రమంబుగా సౌభాగ్యలీల 

వలను మీరంగ ద్వారవతి యనుపేరం 


మడికి సింగన | 97 


గలిగింప నప్పురిం గని సంతసిల్లి 600 
తనరారం బారిజాతము సుధర్మమును 

యనిమిషేంద్రుండు శౌరివీధిం బుత్తెంచె 

ధనదునిం దలంచిన దన మహాద్రవ్య 

మెనిమిది కోశంబులిచ్చి పుత్తెంచె. 

అధిక యోగారూధుందగు ముకుందుండు 

మధురలోపలం దన్ను మటబచి నిద్రించు 

జనుల నెత్తుక రాత్రి చని ద్వారవతినిం 

దనరు మందిరములం దగుభంగి నునిచి 

మరలి సీరయుందాను మధురకేతెంచి 


అ శ్రీకృష్ణుండొంటరిగా కాలయవనునికడకుం జనుట :- 


హరి నిరాయుధలీల నట కాలయవను 
కడకు నిర్భయత నొక్కరుండు నేతేరం 
గడుసోద్యమంది యక్క్మమలాక్షు నెటింగి 
యదరి దిగ్గనలేచి యటం గాలయవనుం 
దడదనయ్యె నదె పట్టుడని వెంటందగుల 
హరి వానిం గడపట నందంద పరువ 
వెర వేది వాండును వెనుకొని పలికె 
“వీరధర్మము మాని వెలివారు నగంగ 
నీరీతిం బారుట యిది బంటుతనమె? 
పగవాండు నీ వెంటం బడ సిగ్గుమాలి 
తెగిపారం బ్రాణంబు తీపటె కృష్ణ? 610 
పోవకు పోయినం బొరిగొందు ననిన” 


1. నాద 


98 | ద్విపద భాగవతము 


వ శ్రీకృష్ణుండు వెంటం దఖుముచున్న కాలయవనుండు చూచుచుండగా 
నొక కొండగుహను బ్రవేశించుట :- 

నావిష్ణుండదరి మహాద్రిగహ్వరముం 

జొచ్చిన వాండును జొచ్చి తోడోన 

నచ్చోట సుఖసుప్తుండగు పుణ్యుంగాంచి 

హరి యదృశ్యుందైన యట నిద్రనాందు 

నరుంగాంచి యతండు నున్నతప్రీతిం బలికె 


కః శ్రీకృష్ణుండను (భ్రాంతిచే కాలయవనుండు ముచుకుందుని లేపుట :- 
“ఓరి! గోపాలక ! ఓర్వక వెబచి 

దూరించి వెడంగుసందులుం జొచ్చి యచట 

నిద్రపోయినం బోదునె? నిన్ను దీర్భ 

నిద్రం బుచ్చెదనంచు నిగుడి తాంకుటయుం 

బెద్ద కాలము నిద్రం బేర్చిన పుణ్యుం 

డద్దురాత్ముడు చావ నట మేలుకాంచి 

యీక్షింపం గాలాగ్ని యెరం గాలయవనుం 

డాక్షణంబున భస్మమై పోయె ననుండు 


= ముచికుందుని వృత్తాంతము :- 

“ఎవ్వండాపురుషుండం దేల నొక్కరుండు 

నవ్విధి నిద్రితుండై యుండం గోరె? 

అతని చూపుల గాలయవనుండు కాల 

గతమేమి? ఆయనకథం జెప్పవలయు” 

ననుండు నాశుకయోగి యారాజచంద్రుం 

గనుంగొని విస్మయకలితుండై పలికి. 620 


మడికి సింగన | 99 


కురువిభుదిక్షాకుకులవార్ధిచంద్రుం 
బరహితచంద్రుండు ప్రథనసాహసుండు 
మాంధాతసుతుండు నిర్మలమతి సత్య 
సంధాన్యుండఖీలరాజన్యశేఖరుండు 
ముచికుందుందడను వాండు మునుదేవతార్థ 
మచలితస్థితిం బోరి యసురనోర్చె. 
అతనిని మెచ్చి యింద్రాదిదేవతలు 
యతులితంబగు వరమడ్డవే యనిన 
నారాజు పెక్కండ్రు యసురులతోడం 
బోరాడి తనియకవో నిద్రం బోవ 
“వరమిండు నన్ను నెవ్వండు మేలుకొలుపు 
బొరివాండు భస్మమై పోయెడు” ననుచు 
దివిజుల వీడ్మొని ధృతి నాక్కశైల 
వివరంబు సొచ్చి యవ్విధి నిద్రవొంద 
హరిమాయం బడె! గాలయవనుండీరీతి. 


-: ముచికుందుండు శ్రీకృష్ణునిం గాంచుట :- 


ధరణీశవర్యుండంతట లేచి వచ్చి 

జలజాక్షు దేహతేజస్ఫూర్తి బిలము 

వెలుగొంది చీకటి విశియుటం జూచె. 

ఆయతాంబునేత్రు నతిదీర్హ బాహు 

తోయదనీలాంగు తుహినాంశువదను 630 
గనకపీతాంబరు! గౌస్తుభోద్భాసి 

వనమాలితోరస్ము వారిజనాభు 


100 | ద్విపద భాగవతము 


మకరకుండలదివ్యమకుట కేయూరు 
వికసితాలంకారు విష్ణునిం గాంచి 
వెజింగంది యందంద వెజచి గోవిందు 
నెఖుంగక ముచికుందుండిట్లని పలికె. 
“హరివహ్ని శశిభానులందొక్కదివ్య 
పురుషుండవో ? కాక భువినిట్టి తేజ 
మెవ్వరి కున్నదిందేల విచ్చేసి 

తెవ్వరు నీనామ మెతింగింపు మనిన. 


= శ్రీకృష్ణుండు ముచికుందునకుం దనవృత్తాంతము నెజుగం జెప్పుట :- 


“వసుదేవతనయుండ, వాసుదేవుండను 
నసమసాహసుం గంసు నవలీలం జంపి 
మసలక రాక్షస మధథనంబు సేసి 
మధురాపురంబు నెమ్మది నేలుచుండ 
నధికసత్వుండు కాలయవనుయే తెంచి 
నలిమీరి మాపట్టణము నిరోధింప 
నెలయించి యాతని నిటు తోడితేర 
నీకోపశిఖిచేత నీరయ్యె నాతం 

డేకతంబీ గుహ నేల యున్నాండ? 640 
వాదిరాజులకంటె నధికుండవైతి 
మేదినీశ్వర ! నిన్ను మెచ్చితి వరము 
పోండిగా నిచ్చెదం బొరి నేదియైన 
వేండుమునీ” వన్న వినతుండై పలికె. 
“దివ్యతేజోమయ! దేవేంద్రవంద్య! 


మడికి సింగన | 101 


అవ్యయాత్మజ! కృష్ణ! అంభోజనయన ! 
భక్తపరాధీన! భక్తలోకేశ! 

భక్తవ్రజత్రాణ ! పరమకల్యాణ! 
రాజ్యంబు సేసి యారాజులలోన 
పూజ్యుండవై మని పుత్రుల గంటి 
ధనధాన్యవస్తుసంతతియందు నాకు 
మనమురోయుట సేసి మదికోర్మెలుడిగె 
నేకర్మములు మాని యీగుహాంతమున 
నేకచిత్తుండనై యిట నిద్రవోవ 
నామీందం గృపంగల్లి నన్ను మన్నింప 
నీవిందు విచ్చేసితేం గృతార్జుండను; 
బ్రహ్మయోగీటంద్రులు భావింపలేని 
బ్రహ్మమైతోం చు నీపదపంకజములుం 
గనుంగొంటి నీదు లోకముం (బసాదింపు 
వనజాక్ష ! ఏనొండు వరమొల్ల ” ననుండు 650 


జ శ్రీకృష్ణుండు ముచికుందునకు వరము ప్రసాదించుట :- 


“రాజువై యుందియు రాజధర్మములు 
యోజం దప్పక యుండియును మృగహింస 
మాని చిత్తమునం జిన్మయుడంగు నన్నుం 
బూని నిల్చితిగానం బొలిసెం బాపములు 
భావిజన్మమున విప్రత్వంబుం దాల్చి 
సేవకోత్త మ ! నన్నుం జెందెద” వనుచు 
ముచికుందు బోధింప మొగి నమ్మహీశుం 


102 | ద్విపద భాగవతము 


డచలితంబగుభక్తి నందంద (మొక్కి 
హరికింబ్రదక్షిణమై వచ్చి నృపతి 
గురుతరంబగు శైలకుహరంబు వెడలి 
యతిసూక్ష్మతర దేహులగు మనుష్యులను 
నతిసూక్ష్మతరువుల నందంద చూచి 
కలియుగంబున వెళ్ల గా నోపు ననుచు 
దలంచుచు గంధమాదనముల కరిగె 
బదరికావనభూమిం బద్మాక్షు నాత్మ 
వదలక ఘనతపోవరనిష్టనుండె. 

హరి కాలయవనుని యదంచి యమ్మధుర 
కరిగి తల్సేనల నవనిపైంగూల్చి 660 
వాని ఘోటకమణి వారణావళుల 

మానైన హాటకమణి కదంబముల 
ద్వారావతికింబుచ్చి తానుసీరియును 
నారూఢజయకాములై యుండిరంత. 

-: మరల జరాసంధుడు శ్రీకృష్ణుని పై దందెత్తుట :- 
నట జరాసంధుండు నత్యుగ్రలీల 
భటకోటిరథకరిప్రకరంబుం గూర్చి 
యీక్షింప నదిగాక యిరుపదినాల్లు 
యక్షోహిణులు దాను నట దండువచ్చి 
మధురపై విడిసిన మదింజింత వొడమి 
మధువైరి హలియు నమ్మగధీశుకడకు 
నల్లనం గాల్నడ నరుదేర వీర 


మడికి సింగన | 103 


లెల్లను జూచి వీరెవ్వరో యనంగం 

జని జరాసంధుండచ్చటంగోపుండగుచు 

వెనువెంట నడువంగ వెజుచిన భంగి 

బరువంగ మగధాధిపతి సేనతోడ 

నరిమురిం దరుమంగ నతిదూర మరిగి 

= హర్షాచలముపై నెక్కిన బలరామకృష్ణులను జూచి జరాసంధుడు కొండకు 
నిప్పంటించుట :- 

హరియు రాముండుం దాసు హర్షాచలంబుం 

దరమిడి నెక్క నుద్ధత జరాసంధుం 

డాకొండ దిరిగిరా ననలంబు వెట్టి 

చేకొని కాల్చ్బంగా సీరియు హరియు 

వారుం గానక యుండ వడిదిగ నుటతికి 

ద్వారకాపురికి నిద్దజు నేంగిరంత. 670 


- బలరామకృష్ణులు నిప్పులోమాడిరని తలంచి జరాసంధుడు 
మజలిపోవుట: - 


నాలో జరాసంధుండా గోపవరులం 
గాలి చచ్చిన వారిగా నిశ్చయించి 
యగణితంబగు సేనలన్నియుం గొలువ 
మగధదేశమునకు మగుడ నేతెంచె 
అక్కడ గోవిందుం డఖిలబాంధవులుం 
దక్కక తనుంగొల్వ ద్వారకాపురిని 
నానకదుందుభి యనుమతి నుగ్ర 
సేనుడు తనపంవు సేయ సామ్రాజ్య 


104 | ద్విపద భాగవతము 


కలనంబునకుం దానె కర్తయై పేర్చి 
బలభద్రుంగూడి నిర్భయవృత్తినుండె. 
మధురలోపల శత్రుమథనంబు సేసి 


మధువైరి విహరించు మహనీయకథలం 


దాత్పర్యమున విన్న ధన్యచిత్తులకు 
సత్పుత్రలాభంబు శత్రుజయంబుం 
గమనీయదర్శార్థకామమోక్షములు 
సమకూరి హరిభక్తి సౌఖ్యంబు నొందు 
ననిచెప్పుటయు వీని ననఘునిచేత 
విని కృతార్థుండనైతి వివిధసంపదల 


హరి యెట్లు విహరించె నట మీంది కథలం 


బరిపాటితోడ నేర్పడం జెప్పుమనిన 
నమ్మహీశ్వరునకు నభిమన్యుసుతుకు 
నమ్మహాయోగి యిట్లని చెప్పందొడంగె. 
అనియిట్లు నయనిర్దరామాత్యు పేర 
ధనధాన్యమణిమయదానాథ్యు పేర 
భూభరణక్షమభుజసారు పేర 
బెభళమంత్రి కందామాత్యు పేరం 
గోరి భారద్వాజగోత్రసంజాతుం 
డారూఢమతి నయ్యలార్యనందనుండు 
శృంగారరసకళాశ్రితవచోధనుండు 
సింగయామాత్యుండు చెలువగ్గలింప 
సలలితరసభావశబ్దగుంభనల 


680 


మడికి సింగన | 105 


పలనొప్ప శీభాగవతపురాణమున 

మహనీయమగు దశమస్మంధసరణి 

విహితలీలల నొప్పు విష్ణుచరిత్రం 

బాకటంబగు మధురాకాండ మనిన 

నాకల్పమాకల్పమగు భంగిం జెప్పె. 688 


మధురకాండము సమాప్తము. 


WIENS 


106 | ద్విపద భాగవతము 


శ్రీరస్తు 
శుభమస్తు. 
ద్విపదభాగవతము 
కల్యాణకాండము 


జా విదర్భరాజు తనకుమార్తెరుక్కిణిని శిశుపాలునకిచ్చుటకుం దీర్మానించుట:- 


ఆరూధయౌవన నాయింతి జనకుం 
దేరాజు తనయున కిత్తు నేననుచుం 
జింతించి చైద్యుండు శిశుపాలుండర్హుం 
డింతికి నని నిశ్చయించి పెండ్లికిని 
సకలదిక్సాలుర సకలభూపతుల 
సకలమహీశ్వరసమితి రప్పించి 
ధీయుక్తిమై నాజు దినములలోన 
నాయతంబగు లగ్నమరు దెంచుటయును 
నంత నారుక్మిణి యంతయు నెతీంగి 


-: రుక్మిణీదేవి తనపురోహితుని శ్రీకృష్ణుని వద్దకు పంపుట :- 


చింతించి “నేనింక శిశుపాలు నెట్లు 
వరియింతు ? తైలోక్యవరుండు నావిభుండు 
హరి నాకుం బ్రాణేశుండైం యున్నవాండు 
నేనేమి సేయుదు నిటమీంద నింక ! 
నానోములన్నియు నన్నుః ద్రెక్ళొనియె 


మడికి సింగన | 107 


నెవ్వరు గలరింక నాబారి గడప? 
ఎవ్వండోపుడు నాకు నీవార్తం జెప్ప” 
అని పల్కి చింతించి యవ్వరారోహ 

తన పురోహితపుత్రు ధర్మచరిత్రుం 
బిలిపించి యెంతయుం ట్రీతి నెమ్మోము 
కలంగంగంబలిక గద్దదకంఠియగుచు; 
“అనఘాత్మ ! మనవారు లవనీతి సేసి 
నను" చైద్యపతికి నున్నతిం బెండ్లి సేయం 
దలంచుచున్నారు నాతలంపు జీవనము 
జలజాక్షుందనుచు నిశ్చలవృత్తి నుందు 
నీమాటనన్నియు నెతింగింపరాదు 
నామీందం గృపంగల్లి నన్ను మన్నించి 
యరసి తోపుట్టినయట్లుగాం జూతు 
మెరవు సేయకం జిత్త మెటింగి వర్తింతు 
వటుగాన నాకైన యక్కరం దీర్చ 

నిట నీవె కాక యింకెవ్వరు బంధు 
లాయసంబునం జని యాద్వారవతికిం 
బోయి కృష్ణునింగాంచి పొసగంగం జెప్పి 
మరుండెత్తుకోల నామానంబు గొనును 
పరువెత్తి రాకున్నం బరిణయలగ్న 
మెడలేదు ! తానింక నేతేరకున్న 
విడుతుం బ్రాణంబులు వేరొండులేదు.” ! 
అనిన నావివ్రండు నతివచోధనుండు 


1. దైత్య 


108 | ద్విపద భాగవతము 


=: పురోహితుండు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రుక్మిణి ప్రేమను రూపును 
వర్ణించుట: - 

జనియె సత్వరమున శౌరిసన్నిధికి. 

అరుదార ద్వారపాలావళిచేత 

హరివిని యెదుటేంగి యా విప్రవరునిం 20 

దోడ్మొనిపోయి సంతుష్టుం గావించి 

వేడ్క ప్రియంబును వెలయ నిట్లనియె. 

“ఎవ్వరు బుత్తెంచి రెందుండి వచ్చి 

తెవ్వరు నీనామ మెతింగింపు ” మనిన 

“అనఘాత్మ ! భీష్మకుండను విదర్భేశు 

తనయ రుక్మిణియను ధవళాయతాక్షి 

*“తనుమధ్య యుత్సుల్ల తామరసాక్షి 

గరుడకిన్నెరయక్ష గంధర్వసతులు 

దొరయలేరాయింతితో నీడుంబోల్చ; 

దేవర సౌభాగ్యదివ్యవ ర్తనలు 

వావిరి జనులెల్ల వర్ణింపుచుండ 

విని పుష్పధన్వుని విషమబాణములు 

యనువొందం దనువున నటనాటుటయును 

జిత్తంబులో నీదు చెలువైనమూర్తి 

చిత్తరువొత్తి న చెలువంబుందోంపం 

జింతించు వెజంగందు చేష్టలు మజచు 

నంతకంతకు నిన్ను నభినుతి సేయు 


1. ఒకే పాదమున్నది 


మడికి సింగన | 109 


విరహాగ్నిశిఖీగ్రాంగు వెలువెలనగుచు 
మరులెత్తినట్లు పల్మరు చిన్నంబోవు 
నీభంగినున్న యాయిభరాజగమనం 
బ్రాభవంబునం జైద్యపతి పెండ్డియాడ 
నెల్లుండి చనుదెంచుటెటిగి యాయింతి 
యెల్లవిధంబుల నిది నీకు జెప్పం 
బుత్తేర వచ్చితిం బుండరీకాక్ష ! 
చిత్తంబులో నొండు చింతింప నేల? 
ఆభామ నిజభార్యయి యుండునట్టి 
సౌభాగ్యమెవరికి సమకూరు? నీవు 
నారుక్కిణిభృంగి నాసలుం సేయు 
కారుణ్యమూ ర్తివి కమలాక్ష ! నిన్నుం 
గదసి నీదరహాసకౌముదిం గ్రోల 
ముదితనేత్రచకోరములు చేరంగోరు 
నలవడి నీప్రయాణాంబువులోన 
కలకంఠిచాతకి కడువేద్మసేయు 
నీవెటులైనను నేచినవేడ్మ 
నావెలందుక నేలుటది నీకు నొప్పు; 
నినునమ్మయుండిన నెలంతుకనొకండు 
కొనిపోవంగాం జూడంగూడునే నీకు? 


పురవరాంగణములం బొరి దుర్గంగొలువ 


నరుదేర నాకన్య నాసురలీల 


110 | ద్విపద భాగవతము 


80 


40 


వరియించి చైద్యభూవరు సైన్యములను 
సరగున సమయించి జలజాక్షిం గొనినం 
గీర్తియు లాభంబు గెలుపు పౌరుషము 
నార్తరక్షణమును నగు నీకు కృష్ణ! 

ఈ కార్యమెడయిన నిందిరారమణ ! 

ఆ కామినీమణి యసువులు విడుచు 
నిన్నిమాటలుం జెప్ప నెడలేదు వేగ 
నున్నతి పరిణయంబొనరించుటొప్పు.” 
అనియని చతురోక్తులల్లనం బలుక 
ననియె విప్రనితోడ నంబుజోదరుండు 


=: (శీకృష్ణుండు రుక్మిణినిం గాపాడి వరించుట కొప్పుకొనుట :- 


“వనజాక్షి రూపులావణ్యసంపదలు 

విని చిత్తమునం జూడ వేడుక పుట్టి 

వచ్చెదమనువేళ వరపుణ్య నీవు 

విచ్చేసితివి లెస్స విధమయ్యెం దలంప 

నాకన్యకకు నాకు నలరుబంధుందవు 

గాక యెందును వేరు గలదయ్య మనకు ? 

ఇదె వచ్చిశిశుపాలు నేగెల్చి సేనం 

జదిపి యందటు మెచ్చం జపలాక్షిం దెత్తు” 

అనుచు మజ్జనభోజనాదికృత్యములు 

తనరార సలిపి యాతనిం బూజసేసి 50 


మడికి సింగన | 111 


= శ్రీకృష్ణుండు కుండినపురికిం బయనమగుట :- 
సైన్యసుగ్రీవాదిచటులాశ్వపాంచ 
జన్యచక్రస్ఫూర్తి చదలెల్లంగప్ప 
గరుడకేతన కాంతి కరమొప్పుచున్న 
యరదంబు సన్నాహమై మోల నిలుప 
దారకుండును విప్రతనయుందడుం దాను 
నారూఢశుభ వేళ నరదంబునెక్కి 
గగనంబునను దివాకరబింబమోయ 
నంగ (జనియె విదర్భ నలినాక్షురథము; 
పోవుటయును సీరి బుద్ధిం బజింతించి 
“యావిష్ణుందొంటిమై నరిగెం బెండ్లికిని 
బలియురు మాగధప్రముఖభూపతులు 
కలహంబు పుట్టు నేగదిసెద ననుచు 
బలువొప్పం జదురంగ బలసైన్యపతులుం 


గొలువంగ హలివచ్చి కుండినపరికి. 


-: పౌండ్రకదంతవక్రాదులు కుండినపురి కేతెంచుట :- 
అంతట శిశుపాలుందతి వైభవమున 

దంతితుర ం౧గసదృటపదావళియు 

వలనొప్ప పటహాదివాద్యముల్‌ మొరయ 

బలియుందడై చనుదెంచెం బరిణయంబునకు 

హరితో విరోధాత్ములగు సాల్వమగధ 

ధరణి బౌండ్రకవరదంతవక్రులును 


112 | ద్విపద భాగవతము 


60 


గొమరరార శిశుపాలుంగూడి యేతేర 
నప్పుడు భీష్మకుండధికవైభవము 

లొప్పారం బురమున నుత్సవంబొదవ 
కలుపదంబులు మేలుకట్లు తోరణము 
లలవడ నేతెంచి యధికవైభవము 
కలయం గుంకుమనీటం గలయావులలికి 
మెలుపార కస్తూరి మేడలం బూసి 
మొనసిన కప్పురమున (ముగ్గు వెట్టి 
తనరారం గదలికాస్థంభంబు లెత్తి 

పురము సింగారించి పురుహూతులీలం 
దరుణులు గొలిచిరా తరుణులుం దాను 
వంది సన్నుత గీతవాద్యముల్‌ మొరయం 
జెంది పేరంటాండ్రు సేసలుం జల్ల 
గురుసంపదల నెదుర్శొని తోడితెచ్చి 
ధరణీశవరుల నందతి మనోహరము 
లగుచోట విడియించి యఖలసాఖ్యములుం 
దగుభక్తి నొనరించి దక్షులం బిలిచి 
ఘడియారమిడంగ మంగళతూర్యనినద 
మెడపక (మోయంగ నెతింగి రుక్మిణియు 70 


= రుక్మిణి శిశుపాలాదులు వచ్చుట విని హరిరాకకై పరితపించుట :- 


కలంగి మ్రాన్పడి నిల్చు, కళవళంబందుం 


బెలుకుజులోం దాజు పెదవులుం దడపుం 


మడికి సింగన | 113 


బలుకకూరకనుండు6 బలుమాటలాడు 
నిలువనేరక వ్రాలు నిట్టూర్పుపుచ్చు 
నంతయు హరింజేర్చు నంతరంగమున 
నంతాపమొదవంగం జర్చించి చూచు; 
“నక్కట ! యెక్కడి కరిగెనో ! విప్రం 
డెక్కడంబోయనో ! ఏలకోతడసె ! 
హరికి యిక్కడివార్త లందెనో ! నడుమ 
దిరిగోనో ! శౌరిందోతెచ్చుచున్నాండొ 
ఈకార్య మెటింగింప నిందిరావిభుండు 
కైకొనకుండునో ! కడువేద్మతోడ 
వచ్చునో | ఎవ్వరే వలదందురొక్కొ ! 
మచ్చికతో నన్ను మన్నించు నొక్కా! 
నెడమకన్నును జన్ను నెడమభుజంబు 
వడి నదరెడి హరివచ్చు నిశ్చయము.” 
అని యిచ్చ నూహింప నంబుజోదరుండు 
చనుదెంచి సీరితో సైన్యంబుతోడ 
నాపురోద్యానంబు నందొప్ప విడిసి 
భూపాలతనయకింపుగం దనరాకం 
జెప్పి పుత్తెంచినం జెన్నార విప్రం 
డప్పొలంతుకం గాంచి హరివచ్చెననుడు 
హరుషాశ్రువులు గ్రమ్మ నందంద మేను 
గరుపార నవ్విప్రుం గని యిట్టులనియె. 
“పురుషార్ధపరుండవు పుణ్యచిత్తుడంవు 


114 | ద్విపద భాగవతము 


పరమాప్తుండవు నాకుంబ్రాణంబు నీవ! 
పవ్రాణవల్లభుండైనం బద్నాక్షుం దెచ్చి 
ప్రాణంబుం గాచితి పలుకులిం కేల !” 
అనిపల్మి యతనికి నందంద మొక్కి 
కనకాంబరములిచ్చి ఘనతతో ననిచె. 


- రుక్మిణి గౌరియాలయమునకు వెడలుట :- 
గౌరికి మొైక్కింపం గరము సంప్రీతి 
నారాజబింబాస్య నటతోడి తేరం 

గలికి రాయంచల గతుల గీద్వజచుం 
జెలువలు నలుగడం జెన్నారి కొలువ 
పటహకాహళశంఖఫణవాదులొలయ 
పటుతరంబగు వీరభటకోటి కొలువ 
దేవతనగరి కేతెమ్మన్న్య శౌరి 

కావార్త యెతీంగింప నవ్విప్రంబంచె. 
ఆమెలంత కాల్నడ నరుదెంచె నప్పు 

డేమని వర్ణింతు ! ఇభపురాధీశ ! 90 
అడుగడుగిడుచోట నవనియంతయును 
గడునొప్పు పద్మరాగశ్రీవహించు; 
ఉచ్చింతపండ్లతో నుల్లసంబాడు 

నచ్చపలాక్షికి నంగుష్టచయము; 
పదనఖద్యుతులనుపచరించు నెలవుం 

గదియ మౌక్తిక ములుంగట్టి నట్లుండు; 


మడికి సింగన | 115 


తనరు గచ్చపనిధిద్వయమింతిపాద 
వనజాతముల మీంద వ్రాలెనో యనంగ ; 
గమనజాడ్యము శుభాకరమును నగుచుం 
గమనీయలీల మీంగాళ్లొప్పు సతికి; 
పగడంపుందీగెలపంక్తులో యనంగ 
మగువకు నొప్పారు మడిమెల తీరు; 
తరిసేయు మదనుపుత్తళికలుం దమకు 
నెరతనంబంచును నెరసులు పలుకుం 
గనకకాహళకాంతిం గడచి చూపరకుం 
గనుపట్టు కాంతజంఘలు ధన్యమగుచు; 
కదళికాయుగళంబు కటిభారమొప్ప 
నదనపుంగరికరయమళంబు పసిండి 
తొలచి నిలిపిన భంగిం దొలుకాడు రుచులం 
గలకంఠి కొప్పారుం గరభోరుయుగము; 100 
వెడవిల్తుం గల్యాణ వేదికతోడం 

దడంబడు కొంత నితంబభారంబుం 
గరిశిరస్పర్థియె కనకపుపెట్టె; 
వరసైకతంబనా వలనొప్పు కటియు; 
కటిసూత్రఘంటికా ఘనరత్న కాంతి 
పటిమతో నొప్పారు పసిండిదువ్వలువ; 
కామునికై పుత్రకామేష్టి వెల్వ 
హోమగుండముభంగి నొప్పారునాఖి; 
చలదలపల్లవసంకాశమగుచు 


116 | ద్విపద భాగవతము 


పలుచనై కనుపట్టు భామిని కడుపు; 
అలమిన ముష్టిలోనడంగి చూపరకు 

కలదు లేదను వాదుం గలిగించు నడుము; 
ఆపూర్ణకుచవిహారాద్రులకిదిన 
సోపానములభంగిం జూపట్టు వళులు; 
హరినీలనాళంబులందుద్భవించు 
గురుహేమసరసిజకోరకద్వయము 

కరణి నూంగారుపై ఘనకుచద్వయము 
కరమొప్పుం జూడ నాకామినీమణికి; 

పసిండి మించుల మించు పణంతి కక్షములు; 
బిసవల్లి కలయోజ బెరయు చేందోయి; 110 
కెందమ్మి రేకుల గెలిచి కెంపొదవు 

నందమై లేమకు నరచేతులమరు; 
విద్రుమలతలతో నీడు దోంగాడు 
విద్రుమద్యుతి చేతివేళ్లు పెంపొదవు; 
కలువరేకుల మించుం గరనఖద్యుతులు; 
పొలుచు శంఖముభంగిం బొలంతికంఠంబు; 
జలజంబుం దెలివియు6 జంద్రకాంతియును 
జలజాస్య నెమ్మోము సరిసేయరాదు ; 
చెలువారు పగడంపుజిగురకొ ! బింబ 
ఫలమకొ ! యననొప్పు భామ కెమ్మోవి; 
వెలంది వెన్నెలనీట వెలసిన కుంజ 

కలికెలో యననొప్పు కాంతపల్వరుస; 


మడికి సింగన | 117 


దరహాసచంద్రిక ధళధళ వెలుంగు 
కరిదంతరుచి మించు గండపాలికలు; 
పొలుపైన పసిండితిలపుపషమోయనంగ 
నలినాక్షి కొప్పారు నాసాపుటంబు; 

చారు శ్రీవర్ణంబు సరినచ్చులొత్తి 
చేరినయట్లొప్పుం జెవులు రుక్మిణికి; 
కందర్పుందింపుగాం గదల నిర్ణమము 
ముందట విల్లునమ్ములు నిడెననంగం 120 
దరలాక్షి నెమ్మోముతామరమీందం 
గరవంక బొమలతోం గనుదోయి వాలుచు; 
శశి యింతినెమ్మోము సవతుగాలేక 
యసలార సగమైన యట్లొప్పు నొసలు; 
వదనాంబుజాతంబు వాసనంగ్రోలం 
గదియు తేంటులభంగిం గాన్పించుగురులు; 
తొయ్యలి మోముచందురు వెంటందగులు 
నయ్యహిభంగిం జెన్నగు నీలవేణి; 
భావజన్ముని నెత్తపలకచందమున 
నావామలోచనకసలారె వెన్ను 
కటకనూపురహారకంకణరత్న 
పటలరోచుల దిశాభాగంబుం గప్పుం 
గరిరాజగమనంబుగతి రాజతనయ 
యరుదెంచె గౌరినిజాలయంబునకు. 
ఈభంగి సౌభాగ్యమెసంగ నేతెంచి 


118 | ద్విపద భాగవతము 


-: రుక్మిణి కృష్ణుని బతినిగాం జేయుమని గౌరిని బ్రార్థించుట :- 
యాభామినీమణి యంవిక కెజంగి 
ఘనసారమృగమదగంధమాల్యములు 

కనకపుష్పంబుల ఘనధూపదీప 

నై వేద్యతాంబూలనవ్యోపచార 

భావార్చనలసేసి ప్రణుతించి మొక్కి, 130 
“అంబిక ! గౌరి ! లోకాంబ ! కల్యాణి ! 

అంబుజాసనవంద్య ! ఆత్మసంచారి ! 

శంకరుమేనిలో సాబాలుంగొన్న 

శంకరి ! పావకశశిభానునయన ! 

ఈలగ్న మెడరుగానీక ్రీవిభుని 

వాలాయమున నాకు వరునింగావింపు” 

మని ప్రదక్షిణపూర్వమై భక్తివిప్ర 

వనితలకును బెక్కువాయనాలిచ్చి 

కంకణరుణత్మారంబు లెసంగ 

నంకించి వెసంబాడియాడి కీర్తించి 

కన్నుల మెజుంగు లక్కజముగా నిగుడం 

గ్రన్ననం జండికాగారంబు వెడలి 


=: చండికాగారము వదలి వచ్చుచు కృష్ణునింగానక రుక్మిణి కలంగుట :- 


జలజాక్షురామికిం జంచలంబందుం, 
దలపోయు, మార్గంబుం దప్పక చూచు 
“నావల శుభలగ్న మాసన్నమాయె 


మడికి సింగన | 119 


నావిష్ణుందేలకో యరుదేరతడసె ! 
ఆవిప్రవరునితో నాడినమాట 
నేవిధంబున తప్పండేలకో ! ఇంక 
నింతట హరిరాక యెడసేసేసేని 
కంతుని పూనిక కడతేరకున్నె !” 140 
అనివిచారింపుచో నాసీరితోనం 
జనుదెంచి విమలభీషణవృత్తిందోంప 
గరుడ కేతనకాంతి గగనంబుగప్ప 
నరదంబు పై ంగృష్షుండడ్డ్దంబు వచ్చి 
కనియెంగోమలి నీలకచం గంబుకంరఠిం 
దనుమధ్య నుత్ఫుల్ల తామరసాక్షి 
నారూఢయవ్వన నమృతాంశుముఖీని 
హారకంకణనూపురాలంకృతాంగి 
నాదిమలక్ష్మిం గన్యాశిరోమణిని 

వైదర్భ్శి (గని యదువరుండుత్సహించె. 


న శ్రీకృష్ణుండు రుక్మిణిని తనరథముపై నెక్కించు కొని చనుట :- 
ఆకన్యయును (బేమ నంబుజోదరుని 
రాకాశశాంకవిరాజితవదను 

మకరకుండలకర్ణమాణిక్యరుచిర 

వికచగండస్థలు విభవేంద్రవంద్యుం 

నారూఢయవ్వను నతులసౌభాగ్యు 


నారాయణుని హరిన్నళినాక్షింగాంచి 


120 | ద్విపద భాగవతము 


సిగ్గును భయమును జిడిముడివాటు 
నగ్గలింపంగ నిల్చి నంబుజనయన,; 
ఆలోనంగృష్షుండు నవ్వాలుగంటి 
నాలింగనముసేసి యర్శిలినెత్తి 

కొనిపోయి రథముపై గూర్చుండం బెట్టి 
యనునయోక్తులం దేర్చి యంగంబు నిమిరి 
దారకు జూచి “రథము వేగ పజపు 
ద్వారకాపురిక ” నిదైత్యారి కదలె. 

=: పౌండ్రకాదులు ్రీకృష్ణునిం దాంకుట :- 
ఆసమయంబున హరి భీష్మతనయ 
నాసురంబునం గొంచు నరుగుట నెల్ల 
వినిచైద్యమాగధవిభులాగ్రహమునం 
జనిరంతం బౌండ్రకసాల్వవై దర్భు 
“లెక్కడికృష్ణుడు ? ఎక్కడిరాముం 
డుక్కడంచెదమ” ని యురువడింగదలి 
చటులఘోటకకరిస్యందనవీర 
భటపాదహతుల భూభాగంబు పగులం 
బేర్చినయలుకలం బృథులరావముల 
నార్చుచు దాంటిరా యాదవోత్తములం 
గవిసియుంగార్చిచ్చుగతిం బెచ్చు పెలిగి 
యవిరళంబుగ వెంటనంటం దాంకుటయు 
నాయడ బలభద్రుందనుజన్ముంయజూచి 


150 


మడికి సింగన | 121 


“యీయింతియును నీవు యిందుండ నేల? 
కొని వేగమరుగుమీకూటవ మూంక 
నణంచి యేనునుంగూడ నరుదెంతు ” ననుచు 160 


-: బలరాముండు యుద్ధము చేయుట :- 


గమలాక్షు ననిచి యక్మామపాలుండు 
సమరసన్నద్ధుండై చతురత నిలిచి 
యాదవనికరంబు యత్యుగ్రసింహ 
నాదంబుతొం దూర్యనాదంబులొలియం 
దలకొని యొండొంటిందార్మొని మంట 
లొలుక కైదువల సముద్ధతిం జూపి 
యరదంబునరదంబు నశ్వమశ్వంబు 
కరింగరి కాల్వురుం గాల్వురుం దొడరి 
యీరసంబునముట్టి యిరువాంగుగిట్టి 
పోరాడ సురులకద్భుతముగా నిగుడి 
విలుకాండ్లు గవిసి దోర్వీర్యయంబు మెజసి 
పలునారసములు నిర్భరముగా నేయ 
నలువుర నేపుర నలినుచ్చిపారం 

దలలొక్క పెట్టు భూతలముల రాల్చి 
రథములం జెక్కి సారథుల నుక్కడంచి 
రథరథ్యనివహంబు రణభూమింగూల్చి 
కరులంజెండాడి పుష్మరములందునిమి 
హరుల విదారించి యాశ్వికోత్తములం 170 


122 | ద్విపద భాగవతము 


బాణంబు లెడలించి బాణాసనములం 
దూణీరములంద్రుంచి దొరలగీటణంచి, 
వారువీరనకెల్ల వారికాయములం 
దోరంపురుధిరంబుం దోంగించిరంత; 
దొంకెనపోటులు దూరంగానాటి 
బింకంబు లెడలక బెరయు వీరులును 
గోరి పెక్ళండ్రను గుదులుగాంగ్రుచ్చి 
పేరువారెడునట్టి బిరుదులువారు; 
తలత్రెవ్విపడియు ముందజందమ్ముంబొడుచు 
బలియులనొప్పించి పదియెడువారు; 
శిరములు పగిలినంజిందెలంగట్టి 
సరకుసేయకంబోరుసల్పు లావరులు; 
దొజసిన వేటాడితునుకలుగాంగ 
యతిముతిందెగైేసి యార్చురాహుతులు; 
సామజంబులనడుము సరి[గ్రుచ్చిపారం 
దోమరంబులవైెసి త్రుళ్లు మావుతులు; 
లవణిసారించి పల్లమును గుజ్జమును 
రవుతును జిదియ భోరన (మోచువారు ; 
టోలుచు నెత్తురుజొంపిలో మునింగి 
కాలార్చనేరని కరితురంగములు; 180 
దారగండులు వడి ధరణిపైవ్రాలు 
తేరులు వెసనోళ్లుందెజచు పీనుగలుం 
జదిసిన కండలు జదుపంబులైన 


మడికి సింగన | 123 


మెదడు మిడమిడమని మిడుకు బొమ్మలును 
నవ్వెడి మోములు నలినంగకములు 
విజిగినవిండ్లును విటతాటమైన 
పుటియలతోనొప్పు బొమిడికంబులును; 
కరవాలకంకణకలితమై పడిన 
కరములుంతుమురైన కాండకుంతములు; 
పజియలైకూలిన పలకలు నాజి 
దజచుగాం దెగిపడ్డ ధవళచామరలు; 
నాడాదకుంజింపులై దూరమెడలి 
చూడనక్కజమైన జోడుపక్కెరలు; 

నెత్తురు నెజచియు నెరి బొట్టకోలం 
గుత్తుకబంటిగాంగోలు భూతములుం; 
గొడపంపుంగంకాళి ఘోరనాదమల 
వెడయాట లాడెడు వేతాళములును; 
వలనొప్పు భూతేశుపక్షంబు వోలె 
లలితకపాలమాలయు క్రమగుచు 190 
సమధిక దానధ్య సరసంబెవోలె 
కమనీయమార్గణఘనఘోషమగుచుం 
గలగొన వైశాఖకాలంబె వోలె 

నలినొప్పు బాణాసనధ్వస్తమగుచు 
విహితమహారణ్యవిభవంబె వోలె 
బహుఖగనాగసంప్రస్థితంబగుచు 


సరభసనై దాఘసమయంబె వోలె 


124 | ద్విపద భాగవతము 


సురుచిరవాహినీశోణితంబగుచు 
మహనీయవారాసిమధ్యంబె వోలె 
సహజబాడబఘోషసౌరభ్యమగుచు 
నలమి బీభత్సభయానకరౌ ద్ర 
కలితమై యొప్పారి కలనొప్పెంజూడ; 
దట్టించెనంత యాదవసేనందజచు 
నెట్టన నాచైద్యనృపుసేన విజిగె. 
మగధసేనలుంగూలె మడి సెవైదర్భ 
జగతీశుసైన్యంబు సాల్వుండు వితిగె 


=: శిశుపాలులండు క్రోధముతో హరిపైం గవయుట :- 


అంత నాళిశుపాలుండందజం జూచి 
యెంతయు దర్శించి యెలుంగెత్తిపలి3. 
“కడుంగ్రొవ్వి గొల్లలుంగానక నన్నుం 
దొడరి నేనున్నచోం దొయ్యలినెత్తి 200 
కొనిపోయిరిద్దబు కూల్చెద నొండె 
చనియాజి వారిచే జచ్చెద నొండె 
యిట్టిజీవమునొంది యింటికింబోవ 
నెట్లోర్తు? నాశౌర్యమెన్నటికింక!” 
అనిపల్మి పేర్చి తానటు సేనందాంకి 
వనసమూహమునేర్చు వహ్నిచందమున 
దరమిడి పటురథదంతియశ్వములం 
బొరిమార్పందద్భలంబులు పెల్లగిల్లె 


మడికి సింగన | 125 


బలము వీంగుటం జూచి బలభద్రుందంత 
హలముసలో[గ్ర బాహార్లళుండగుచు 
యరదంబు డిగివచ్చి యాసాల్వతేయు 
నరదంబు నుగ్గుగా నడిచిన నతండు 
గదపుచ్చుకొనిం సీరిం గదియ నాలోన 
నదలించి మాగధుం డడ్డంబు దాయి 
శరపరంపర లేయ, జడిసి మాగధుని 
హరులను సారథి నవలీలం గూల్చి. 
తేరిపై నురికి యుద్వృత్తిం గంఠమున 
సీరంబుం దగిలించి చెచ్చెరం దిగిచి 
రోంకట నడపంగ రుధిరంబుం (గక్కి 
వీంకరి మాగధవిభుండు మూర్చిల్లె; 210 
నక్కజంబుగ వాని నరదంబు మీంద 
నెక్కించుకొని సాల్వుందేంగె నాలోన 
నతనితోడనే యఖిల సైన్యములు 
నాతురంబడి గుండెలవియంగ బజచె, 

= రుక్మి కృష్ణుని తూలనాడుచుం గవియుట :- 
అంతకుమును విదర్భాధశతనయుం 
డంతకసముండు క్రోధాత్ముండై రుక్మి 
తనసేనతోడ ముందటి నేంగి కృష్ణు 
గనుంగొని భీషణోగ్రస్ఫూర్తిం బలికె. 

“ఓరి ! గోపాధమ ! ఓడకనన్నుం 


126 | ద్విపద భాగవతము 


జీరికింగొనక నాచెలియలిం బట్టి 

కొనిపోయెదికం నెందుం గొనిపోయెదీవు? 

నిను నాశరంబుల నీరుం గావింతు;” 

నని గుణధ్వనిసేసి యాజుబాణములుం 

దనువునం గీలింప దానవాంతకుండు 

నల్లన నవ్వుచు నతని కేతనము 

విల్లునుద్రుంచిన వేరాక్క ధనువు 

గొని బాణవర్షంబుం గురియంగ శౌరి 

కినిసి తేజుల సూతుం గీటణంగించి 

దనువుం ద్రుంచుటయు, నాతడు వమ్మువోక 

ఘనమైన భఖేటకఖడ్గంబుం గొనుచు 220 
హరితేరిపైకి రయంబునం గదిసి 

కరవాలమున వ్రైేయం గమలాక్షుండతని 

పలుకయువాలును బాణాష్టకమునం 

దృణమాత్రమునంద్రుంచి ధృతిమూర్చ పుచ్చి 

- శ్రీకృష్ణుడు రుక్మ్మిని ధ్వజస్తంభమునకుంగట్టి తల గొరుంగుట :- 
తనపాగంగొని ధ్వజస్తంభంబుతోడ 

మెలివట్టి మెడగట్టి మిడమిడం జూడ 

నలుకమైం బేర్చి పెద్దమ్మున శిరముం 

బలుపున జుట్టును బాజంగ గొటిగి 


యునిచిన ఖేదంబు నుమ్మలికంబుం 
బెనుపాటు గదుర నిర్విణ్డుందై యున్న 


మడికి సింగన | 127 


యన్నను గనుగొని యడలు దీపింపం 

గన్నుల నీరాల్మ గద్దద యగుచు 

మొగము వెల్వలబార ముదమున సిగ్గు 

వగయుం దోంపంగ నిల్చి వైదర్శి పలికె. 

= రుక్మిణి తనయన్నను విడిచిపుచ్చుమని శ్రీకృష్ణునిం బ్రార్జించుట :- 
“అక్కటా! ఈతండు నీయంతరంబెజఖుంగ 

కిక్కడ నీచేత నిటుగట్టు వడియె 

వెరగొప్ప నన్నుం దావిడిపింతు ననుచు 

నరుదెంచినాండు నాయ[గ్రజుం డితండు 

కలనిలోం బడువారిం గావక యిట్లు 

పొలువసేతలు సేయం బోలునే యకట! 230 
నన్ను మన్నించి క్రన్ననం బ్రాణమెత్తు 

మిన్ని దప్పులుం గాచి యతనిం బోవిడువు; ” 

మనిపల్కు నంతలో నడరి సీరియును 

జనుదెంచె వైదర్శ్భి సైన్యంబు బజచి. 

హరింగూడుకొని సీరి యరదంబు మీందం 

దురపిల్లు రుక్మి నుదురు జూచి పలికె. 


=; బలరాముడు రుక్మ్మిని విడిపించుట :- 


“తగువాండు వియ్యము ధరణీశనుతుండు 
తగదిటుసేయ నితని వేగ విడువు 
మనిపల్కి బోధించి యతని విడిపించి 
మనసుక్షేశము మాన్ని మరి రుక్మి ననిపి 


128 | ద్విపద భాగవతము 


యారామం దోడ్మొని యనుజుండు దాను 
ద్వారవతికి నేంగెం దాలకేతనుండు 
పౌరులెదుర్శొని పట్టణంబెల్లం 
గోరిసింగారింప గురుమూహూర్తమున 
రాముండు హరియుం బురప్రవేశంబుం 
గామించి సేసిరి కడుసంతసమున. 
గురులచేతన ననుజ్ఞం గొని శుభలగ్న 
మరయించి పెండ్లికి నఖిల వస్తువులు 
సమకూర్చి బాంధవసమితి రప్పించి 


-: (్రీరుక్మిణీదేవి వివాహము :- 


విమలమణి స్తంభవివిధశిల్పముల 240 
వెరవుగాం బెండ్లికి వేది దీర్పించి 
పరవుగా ముత్యాలపందిలిం బెట్టి 
ఘంటామృదంగమంగళతూర్యరవము 
లింటింట (మోయంగ నెల్ల వీథులను 
గనకతోరణములుం గలువడంబులును 
గనకకుంభంబులుం గరమొప్ప నెత్తి 
కస్తూరిచందనగంధసారాది 

వస్తువిస్త రధూపవాసనలొలయ 
నందలంబులును నందంద పంపించి 
నందాదిగోపబాంధవుల రప్పించి 
దేవతాతిథిగృహదేవతార్చనలు 


మడికి సింగన | 129 


గావించి రేవతీకాంతయుం దాను 
తరమిడి యయ్యశోదయును రోహిణియు 
హరిపరిణయంబున కాత్మల నలర 
శతకోటికందర్పసన్నిభమూర్తి 
యతులితశ్ళంగార మంగీకరించె. 
కంతుబాణంబునం గడిగినభంగి 
కాంతమైనార్చి సింగారించి తెచ్చి 
తనరారు గృహదేవతలయొద్ద నిలిపి 
యనుపమంబగులగ్న మాసన్నమైన 250 
సాందీపనియమితసద్విజో త్తములుం 
జెంది పుణ్యాహంబు సేయించి రంత, 
ఆనకదుందుభి హలపాణియు(గ 

సేన నందాదులుం జెలులుం జుట్టములు 
వలనొప్ప విప్రభూవరవైశ్యశూద్రు 

లెలమి మహోత్సవంబేపారుచుండం 
గొమరారు నప్పసిండికుడుక నక్షతలు 
నమరంగం దలటబ్రాలు నఖీలవస్తువులుం 
బసిండిపళ్లెరముల బహుభంగిం బూనిం 
రసికత మీరి పేరంటాండ్రు పాడ 
నాలోన రుక్మిణి నంబుజోదరునిం 
బ్రాలపొంగుల మీంద బరగంగ నుంచి 
తెరవట్టి సౌభాగ్య దివ్యవస్తువులుం 
గరముల నునిచి మంగళరావమెలయ 


130 | ద్విపద భాగవతము 


నాయెడ ఘడియార మరసిదైవజ్ఞు 
లాయతమాయతమని ప్రీతిం బలుక 
శుభలగ్నమరుదేర సుముహూ ర్రమనుచు 
నభినుతులొనరించె నమరసంఘంబు; 
తెరయెత్త ముఖచంద్రదీప్తలు వొలయ 
యిరువురు నొండొరులీక్షించి రంత ; 260 
హరిచూడ్చి సతిచెక్కుటద్దంబులందుం 
గరమొప్పు పత్రరేఖలభంగి నమరె; 
వనితచూపులు హరివక్షంబు మీందం 
బెనుపార నీలాలపేరులట్లుండె ; 
సురభూరుహము మీంద సురవల్లి నిగుడి, 
విరులు రాల్చినభంగి వెలందొప్ప నెక్కి 
పరువడిచేం దలంబ్రాలొప్ప బోసె; 
కరమర్ధి హరి కరగ్రహణంబు సేయం 
గలితమౌ వందిమాగధరావములును 
జెలువారు సద్విజాశీర్వాదములును 
మంగళపాఠకమహితవాక్యములుం 

నింగి ముట్టగను ఘూర్దిల్లె నంబుధులు, 
అంత హోమాదికృత్యములెల్ల దీర్చి 
సంతోషదిత్తు(డై శౌరి పెంపొందే. 
అనుపము భక్ష్యభోజ్యాన్న పానములం 
దనిపి యందితికిని దగకట్ట నిచ్చి 
నందయశోదల నయవాక్యవస్తు 


మడికి సింగన | 131 


నందోహములం ట్రీతి సలిపి వీడ్కొలిపె; 

శోభనదినములుం సొంపార దీర్చి 

యాభామినియుం దాను నంబుజోదరుండు 270 
కేళిహర్యములందుం గృతకాద్రులందు 

శైలసానువులందు సరసులయందు 

వైదర్భితో రతివల్లభకేళి 

నాదట సుఖలీలలందె మురారి. 

=: ప్రద్యుమ్నుని జననము :- 

అటనొక్క యేడాది కబల రుక్మిణికి 

బటుతరంబైన గర్భశ్రీవహింప 

మగువకు ఘృతకసమంతోత్సవంబు 

నెగడింపం దొమ్మిదినెలలు నిండుటయు; 

హరఫాలనయనాగ్ని నడంగిన మరుండు 

హరికిని రుక్మిణియందు ప్రద్యుమ్నుం 

డనుపేర హరి యవతారభేదమున 

జనియించెనో యన! జన్మించె తనయుం 

డావుత్రుం గనుగొని యతిగారవమున 

నేపార సంతోషమెసంగి వర్తిల్ల; 

-; పురిటింటిలోనుండి ప్రద్యుమ్నుని శంబరుండపహరించుట :- 


“మువ్వంటుదినమయ్య | ముద్దులపట్టి 
నెవ్వండో కొనిపోయె నింటిలోనుండ!” 
అని మహారోదన మటుసేయ శౌరి 


132 | ద్విపద భాగవతము 


విని సంభ్రమించి యవ్విధమెల్ల మున్నె 

యొటింగిన వాడయ్యు నెజఖుంగనియట్లు. 

వెజిం గంది నలుగడ వెదకంగం బనిచె. 280 
వదలకం దన పూర్వవైరంబుం దలంచి 

యదయుందై శంబరుండను దైత్యవరుండు 

కొనిపోయి జలధి నక్కొామరుని వైచి 

చనియె, నాశిశువు మత్సుముమింగా నంత. 


-; సముద్రములో వేయంబడిన బాలకుని మత్స్యమొకటి మింగుట :- 


ఆనావికులు వల నమ్మీను దిగిచి 
కానుక యిచ్చినం గని శంబరుండు 
యడబాల కొప్పింపుమని పంచె, వాండు 
తదయక యమ్మీను దళనంబు సేయం 
గడుపులోనున్న చక్కని కుమారకునిం 
గడువేడ్క నాదైత్యకాంతకొప్పించె; 

-: మాయావతి ప్రద్యుమ్నకుమారుని మక్కువతోం బెంచుట :- 
నంతమాయావతి యావుత్రుం గాంచి 
సంతసంబునందేలి సౌమనస్యమున 
నాపుత్రు శుభరేఖలంతరంగమున 
నాపోకం గనుంగొను నందంద పొక్కు 
నక్కున నిడు ముద్దులాడుం జన్నిచ్చు 
జిక్కకౌంగిటం జేర్చు చేష్టలు మజచు 
నీరీతిం బెంచగా నెలమి కందర్పుం 


మడికి సింగన | 133 


డారూఢయవ్వనుందడై చూడ నొప్పె; 
ఆలోలమదనుని యాకారసరసి 
నాలోలనయన మాయావతి మునింగి. 290 


-: మాయావతి ఆరూధయౌవనుందగు ప్రద్యుమ్నుని గాంచి మోహించుట: - 


రతికాససేసి గౌరవము వోనాడి 
చతురత గతులను సరసభావమున 
నాపడంతి యొకనాండతిరహస్యమున 
పైపడి పట్టిన భావజుండలిగి 

“ కటకటా ! ఈపని గర్హణంబనక 
నిటు సేయందగునమ్మ ! ఇందీవరాక్షి ! 
తల్లివి నీవు నీతనయుండ నేను 

చెల్లునే పాపంబు సేయంగ నీకు? 
ఎక్కడ వినంజూడమిట్టి దుర్నీతి 
నెక్కడగలిగె ! నీవెవ్వతవ” నుండు ; 
హరికిరుక్మిణికిని యవతరించుటయు 
నెటింగి శంబరుండు తానిందుం దెచ్చుటయు 
జేరిన చందంబు జెప్పె, వెందియును 
నారామ భావజు నల్లన పలికె. 
“రతినేను నాపుష్పరతుండవు నీవు 
ప్రతిలే యాదిదంపతులము గాన 
వీండొక గతిగాదు వీని నిర్జించి 
దండిమై మనము వోదము ద్వారవతికి. 


134 | ద్విపద భాగవతము 


ఇతండు మాయావిధంబెజుంగు నీతనికిం 
(బతిలేని విద్యలభ్యాసంబు సేయు; 
మనుచు మాయావతి యమ్మహావిద్య 
మనసిజునకు నిచ్చె మంత్రయుక్తముగ 
ప్రద్యుమ్నుం డంత నాపడంతిచేం బెక్కు 
విద్యలునేర్చి యావెలందియుం దాను 
ధ్రుతింబూని వర్తింపం దెలిసి శంబరుండు 
-: శంబరప్రద్యుమ్నుల యుద్ధము కి 
నతివేగమునను మహాగ్రహంబొదవ 
మదనునిం దెగటార్స మది విచారించి 
గదంగొని లయకాలకాలుందోం యనంగం 
బజఅతెంచి వైచిన భావజుండలిగి 

యుజక యాతని వక్షమురుముష్టిం బొడిచె; 
వాండు మహాశ క్తి వైచిన మరుండు 
పొడిగాగ నదిద్రుంచెం బుడకచందమున 
అప్పుడయ్యసుర మహాబలంబొదవ 
నుప్పరంబెగసి పైనురగమై పడిన 
గరుడుండై యాపాము ఖండించెమరుండు; 
తిరుగక దనుజుండు ధీరుండై పేర్చి 
వనదమైం పాషాణవరుషంబుం గురియ 
ననిలుం డై విరియించె, నద్రియై పడిన 
కులిశమై దునుమాడె, కొంకక వాండు 
కలుషించి కేల ఖడ్గము నెత్తుకొనుచు 


300 


310 


మడికి సింగన | 135 


బలువిడిం గవిసిన భావసంభవుండు 

తలం ద్రైెవ్వనేసె నుద్ధతకోపుండగుచు, 
దేవసంఘములార్చె దివి బుష్పవర్ష్న 
మావిష్ణుతనయుపై నందంద కురిసె. 

-; ప్రద్యుమ్నుండు సతితోంగూడ ద్వారవతికి వచ్చుట :- 
అసుర నీగతిం దెగటార్చి, వానింటి 
వసురత్నభూషణావళులెల్లం గొనుచు 
నంతరిక్షంబున నాద్వారవతికిం 
గాంతాసమేతుందై కంతుందేతెంచె, 

అంతట బురజనులందజు6 జూడ 
నంతత శౌరి గృహంబున నిలువ 

వైదర్భ్శి దగ్గణవచ్చి యీక్షించి 
యాదవాన్వయజాతు నాజానుబాహు 
నీలనీలాంగు నున్ని ద్రాంబుజాక్షు 
బాలభానుప్రభాప్రతిమానవస్తు 
హారకుండలకిరీటాకల్పకలితు 
నారాయణాత్మజు నారీసమేతుం 

గనుంగొని కృష్ణుగానోపు ననుచు 
ననుమానమునుంబొంది యాకాంత పలికి. 
“సుందరాంగుండేరి సుతుండకో ! ఈతం 
డెందుండి వచ్చెనో ! ఎవ్వండో ఇతని 320 
నేయమకనియనో ! ఈ కుమారకుని 


136 | ద్విపద భాగవతము 


యేయింతి నోచెనో ! ఇతని కౌంగిటికి !” 
అనిపల్మి తనకన్న యర్భకుం దలంచి 
స్తనములుం జేప బాష్పములుబ్చి నేలం 
జింద “నేం గాంచిన శిశువు ప్రాణంబు 
లిందాక నుండిన నింతె కాకున్న !” 
హరియెడ నాతని యంగంబు సొబగు 
మెరమెరం దోంప నర్మిలి పేర్మిమాన 

దన వసుదేవుండు హరియునుంబలుండు 
జను దేర దేవకీసతులును దాను 
మారుని యాకార మహిమ వీక్షింప; 
నారదుందేతెంచి నలినాక్షుం గాంచి 
యెసంగ బాలుని పురిటింటిలోనుండి 
యసుర యొత్తుకంబోయినది యాదిగాంగ 
చెప్పి నీవుత్రుండు చిత్తజుండీతం 
డిప్పాలంతుక కోడలిది రతిదేవి 
యనిచెప్పి నారదుండరుగ నందజును 
మనముల సంతోషమగ్నులైరంత. 
కడువేడ్మ రుక్మిణి కదియంగ వచ్చి 
కొడుకు గోడలి నెత్తుకొని కౌంగిలించి 
వసు దేవదేవకీవనజాక్షహలుల 
కెసలార మొక్కించి యింపులం బొదలె 
పురింటిలోం జెయిదప్పి పోయిన కొడుకు 


330 


మడికి సింగన | 137 


మరలి యిన్నేండ్లకు మగువయుం దాను 
నేతెంచె హరిభాగ్య మెట్టిదో! అనంగం 
జాతుర్య సుఖలీల సలిపె మురారి. 

- సత్రాజిత్తుని వృత్తాంతము :- 

అంత సత్రాజిత్తుందను రాజవృషభుం 
డెంతయు భయమంది యిందిరా విభుని 
కాస్యమంతకముతో నమృతాంశుమండ 
లాస్యక నిచ్చెదమని చెప్పుటయును 
వెజంగొంది యారాజు వెన్నునికేల 
వెజచి యమ్మణితోన వెలంది నెట్లిచ్చె 
నాకథం జెప్పవేయని వేండ శుకుండు 
ప్రాకటంబుగం గురుప్రవరుతో ననియె. 
అనఘ! సత్రాజిత్తుండను ధరాధీశుం 
డినుగూర్చి తపమాచరింప నాతనికి 
మెచ్చి వరంబిచ్చె మిహిరుండు వేడ 
నిచ్చె స్యమంతాఖ్య నెసంగు రత్నంబు 
నామణి వక్షంబునందొప్పం దాల్చి 
తామరసాప్తుండితండకో! యనంగ 340 
ధరణి యేలుచునుండి ద్వారకాపురికి 
నరుదెంచి యొకనాండు హరింజూచు వేడ్క 
సరసిజసఖుండేల చనుదెంచె! ననుచుం 
బురము వారెల్ల నద్భుతమంది చూడ 


138 | ద్విపద భాగవతము 


శౌరిగేహమునకుం జనుదేర, కృష్ణుం 

డారాజు మన్నించి యర్ధిం బూజించి 

యొక కొన్ని నెలలుండి యొక్క నాందతని 

ఆః శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని సమంతకమణిని యాచించుట :- 
నకుటిలచిత్తుందై యబ్దాక్షుందనియె; 

“ఈ రత్న మిమ్ము నీకెవస్తువైనం 

గోర నీకిచ్చెదం గొనుమన్న” నృపతి 

“కనకంపుమాడలుం గడంగి యిచ్చలును 

నెనిమిది బారువులిచ్చు నీరత్న 

మెవ్వరిచే నున్న "నీతి బాధలును, 

జివ్వయు 2దురితముల్‌ చెందవు నరుల 

నినద త్తమీరత్న మీనోప” ననుచు 

ధనలోభమున బల్మెం దగువాండు దన్ను 

నడిగిన వస్తువు లడంచి యీ నేర 

కడలిన దుఃఖార్తులగు టెందు నరుదె! 

-: సత్రాజిత్తు ప్రసేనునకు మణినిచ్చుటయు, వాండు వేటకు బోవుటయు: - 
వనజాక్షునకు నీక వంచించి రత్న 

మనుజునికిచ్చిన నాప్రసేనుండు 350 
నామణి ధరియించి యశ్వంబునెక్కి 

కామించి యడవి కొక్కండు వేంట వెడలి 

మృగముల నొంప నమ్మేదినీవరుని 


1. నీతిబాధలుడుగు 2. దురితంబు 


మడికి సింగన | 139 


మృగరాజు చంపి యామిషశంక నతని 
మెడనున్న రత్నమర్శిలిం గొంచు కొండ 
పడలోని కరుగంగ భల్లూకవిభుండు 
యాకేసరినిం ద్రుంచి యామణిం గొంచుం 
బ్రాకటంబుగ మహాభవనంబు సొచ్చి . 
అంత సత్రాజిత్తుం దనుజుండు రామి 
కెంతయుం౦ జింతించి యిచ్చలో వగచె. 


-: సత్రాజిత్తు శ్రీకృష్ణుడు మణి నపహరించెనని సందేహించుట: - 


“కటకటా! అడవి కొక్కరుండునుం బోయె 
గుటిలత నెవ్వరు కూల్చిరోగాక! 

తనకు నమ్మణి యీని తప్పున శౌరి 

మన ప్రసేనుం బట్టి మడియింపంబోలు! 
అతండేల లోబడు నన్యులచేత? 
ఇతరులీసాహసంబేల కావింత్రు? 

అడిగిన యీ నేరకనుజన్ముం గోలు 
పడితినక్కట!” అని పలవింపుచుండ 

విని పౌరులెల్లను విష్ణుని దలంచి 
యనుమానపడుచుండ నామాటలెతింగి 360 
యపరిమితజ్ఞాని యగు శౌరి యట్టి 
యపకీర్తి నెబ్బంగి నడంగింతు ననుచు 
నడవికిం దను బౌరులందజుం గొలువం 


140 | ద్విపద భాగవతము 


పక శ్రీకృష్ణుడపవాదమును సహింపక మణిని వెతుకుటకై యడవికిం 


బోవుట:- 


గడువేగ నరిగి సింగముచేతం బడిన 
హయముం బ్రసేనుని యచ్చోటగాంచి 
రయమున సింహనిర్షమనమార్గమునం 
జని బుక్షవిభుచేతం జచ్చినసింహ 
మునుగాంచి పురజనంబుల కెల్లంజూపి 
యాగుహవాకిట నందంఅ నునిచి 
వేగమే కృష్ణుండా వివరంబు సొచ్చి 


= శ్రీకృష్ణజాంబవంతుల సమావేశము :- 


చనె; జాంబవంతుని సదనంబు నందుం 
దనరారు సఖి నునుతల్పంబు మీందం 
దనయ నందిడి దాది దానికి రత్న 
మనునయంబునం జూపి యాడింప, కృష్ణు 
డరుదేరం బొడగాంచి యదరి యేడ్చుటయుం 
బరుషత భల్లూకపతి యేంగుదెంచి 

అః శ్రీకృష్ణజాంబవంతుల యుద్ధము హా 
యట్టహాసము సేసి హరింగిట్టి ముష్టి 
ఘట్టనంబులం బాదఘాతల నొంపం 


గడంగి మాధవుడు నిర్దాతంబు వోని 
పిడికిటం బొడిచిన బెదరక జాంబ 


370 


మడికి సింగన | 141 


వంతుండు మురవైరివక్షంబుం బొడువ 
నంతకాకారుండై హరివానిం దాయ. 
ఇరువురు నీరీతి నిరువదిదినము 
లురువడి పోరాడి యొగి కైటభారి 
భల్లూకపతిగుండెం బగులంగం బొడువ 
నొల్ల నొల్లన వోయి యురుమూర్చం దెలిసి 
యేయుగంబులయందు నీరీతిం దొడరి 
పాయకిర్వదినాళ్లు బవరంబు సేయ 
నెవ్వీరునకుం జెల్లు నితండింత సేసె 
నెవ్వరొకో! అని యిచ్చలోం దలంచి 
యంబుజోదరు నట నాత్మలోం దెలిసి 
జాంబవంతుండు భక్తి సాష్టాంగ మెజంగి 
చేతులు మొగిడించి శిరసునం దాల్చి 
యాతతప్రీతి నిట్లని సన్నుతించె. 

“దేవం జగన్నాథ! దేవేంద్ర వంద్య! 
గోవింద! కృష్ణ! ముకుంద! సర్వేశ! 
నీవాదిమూర్తివి నిగమార్థవిదులు 
భావించి కనియెడి పరమాత్మవీవ! 
పొరిపొరి బ్రహ్మవై పుట్టింతు జగము! 
హరిమూర్తివై నీవె యనిశంబు బోతు! 880 
హరుండవై యడగింతు వఖీలభూతములం 
బరమాత్మ! నీలీలం బ్రణుతింప వశమె? 
దశరథాత్మజుండవై ధరణిం బాలించి 


142 | ద్విపద భాగవతము 


దశకంఠు గెలిచి సీతాదేవిం దెచ్చు 
శ్రీరాముండవు నిన్నుం జింతింప మచి 
వైరంబు గొని పోరి వంచితు నైతి 
నాతప్పు సైరించి నన్ను మన్నించు 

నీ తత్వ మెజుంగంగ నేర్తునే” యనిన 
“నాతోడ నిరువది నాళ్లు పోరాడి 

భూ తేశునకు నైనం బోలునే యందు 
బెద్దవు నీవు నాపిడికిళ్లు దాంకి 


అః శ్రీకృష్ణుడు జాంబవతీకన్యను బరిగ్రహించుట :- 


తద్దయు నొచ్చె నీ తనువంచుం” బలుక 
"సరసి జోదరుండు బుక్షపునకిట్లనియె. 
“ధరణిపై నీస్యమంతక నిమిత్తమునం 
బరపైన యపకీర్తి పాటిల్లై మాకు; 
నేపార నీరత్నమిచ్చి సంప్రీతి 
వేపంపు” మనుటయు విని భల్లుజటేండు 
నామణి నర్చించి యాత్మసంజాత 
వామలోచన జాంబవతినిచ్చి హరికిం 
బ్రణమిల్లి “ఈ కన్యం బత్నిగా నేలు 
ప్రణవాత్మ!” అని పల్క పద్నాక్షుండతని 
మన్నించి కన్యకామణితోడ మణినిం 
(గన్ననం గైకొని కదలి యే తెంచె. 


1. ఒకే పాదమున్నది. 


390 


మడికి సింగన | 143 


-: బిలద్వారమందుండిన పౌరులు పురమును జేరి శ్రీకృష్ణుడు మడిసెనని 
చెప్పుట: - 

చెన్నార వెన్నుని సేవించి వచ్చి 

మున్ను బిలద్వారమున నున్న పౌరు 

లాకంజలోచనుండాపెడ నడంగి 

రాకున్న బెగడి పురంబున కరిగి 

యావార్త నెజింగింప నఖిలబాంధవులు 

దేవకియును వసుదేవుండుం గలంగి 

దేవతాగణముల ద్విజలోకతృప్తిం 

గావించిరంత; నాకమలలోచనుండు 

ద్వారకాపురి సొచ్చి తగ నుగ్రసేను 

నారూధఢగతిం గాంచి యందజుం జూదం 

బ్రీతి సత్రాజిత్తుం బిలిచి ప్రసేనుం 

దాతల వని మృతుందైన చందంబు 

మరి జాంబవంతుండు మణి హరించుటయు 

నరయ నాతండు కయ్యమాడిన తెజంగు 

నచ్చుగా నెజింగించి యతనికారత్న 

మిచ్చి మనోవ్యధ నెడలె మురారి. 400 

ఉత్తములగు వారికొక నింద వొడమ 

నుత్తలపడి తీర్చ కోర్తురే నిలువ! 

అంత సత్రాజిత్తుండమ్మణిదాన 

వాంతకుచేం గొని యంతరంగమున 


144 | ద్విపద భాగవతము 


సిగ్గును దుఃఖంబుం జిడిముడిపాటు 
నగ్గలంబొదవ నిట్లని విచారించె. 
“అక్కటా! శ్రీనాథు నఖిలలోకేశు 

నెక్కటి నిందించి నృపకోటిలోనం 

బాపంబు సేసితిం బద్మాక్లుచిత్త 

మేపాటి నొచ్చెనో యేమిగాగలదా? 
హరిమానసము రోషమడంగెడు నట్టి 
వెరవేదియో యని విన్నపాటు నొంది 

=: సత్రాజిత్తు సత్యభామను శ్రీకృష్ణునకు భార్యగా నర్పించుట :- 
తనకూంతు సత్య ను త్తమగుణాభరణం 
దనరార గైసేసి తనవారుం దాను 
మణితోడం గామినీమణి నొప్ప నిచ్చి 
మణిమాదిగుణపూర్ణుడగు హరి కనియె. 
“పరమేశ! నాకూర్మిపట్టి యాకన్యం 
బరిణయంబై రవిప్రభ నాప్పుమణియు 
ధరియింపు” మన్న మాధవుండా నరేంద్రుం 
గరుణించి నెమ్మోముం గనుంగొని పలికె. 410 
“అరులు మిత్రులు నాకు నరయంగ లేరు 
పరమాప్తుండవు మాకుం బావనచరిత! 
ఈనాతి నిమ్ము నాకిమ్మహారత్న 

మేనొల్ల నేనీకు నిచ్చితి” ననుచు 

నాతని కర్పించి యాసత్యభామం 


మడికి సింగన | 145 


ప్రీతిని బెండ్లాడె పీతాంబరుండు. 
సత్యభామయుం దాను సంప్రీతితోడ 
నత్యుదాత్త సుఖంబు లందె మురారి. 


- శ్రీకృష్ణబలభద్రులు కరిపురంబునకు వెడలుట :- 


ఆలోనం బాండవులట లకృయింటం 

గాలి చచ్చుట విని కాలక నుంట 

దెలిసిన వాండయ్యుం దెలియని యట్లు 

బలభద్రుండును దాను బయనమై కదలి 

కరిపురంబున కేంగి గాంగేయ విదుర 

కురుపుంగవులం గనుగొని పాండు సుతులం 

దలంచి దుఃఖించి బాంధవులును దాను 

కలిసి వర్తింప; నక్కడ నొంటియిన 

-: శతధన్వుండు సత్రాజిత్తుని వధించి మణిని హరించుట :- 
యక్రూరకృతవర్శ్మలా కృష్ణుతోడ 

వక్రుడౌ శతధన్వు వడింజూచి పలికి 

“రడరుచు సత్రాజితను వాండు నీకు 

గడంగుచు యీనున్న కన్యయు హరికి 420 
నిచ్చె నాతని రత్న మేవెంటనైన 

పుచ్చుకొమ్మ” నుటయుం బొరి నొక్కరాత్రి 

తనయింట నున్న సత్రాజిత్తు నిద్ర 

దనిసి యుండగ మెడం దటిగి వధించె. 


146 | ద్విపద భాగవతము 


తరుణలందజు నేద్వం దనరి యామణిని 
హరియించె శతధన్వుందజ యింతలేక 
సత్యభామయుం దండ్రిచావున కడలి 
యత్యంతశోకాన నతని కాయంబుం 
దైలపక్వముం జేసి తగుచోట నునిచి 
యాలేమ కరిపురి కరుదెంచె నంత. 

న శ్రీకృష్ణుండు శతధన్వుని జంపుట :- 
ఆమాట విని కృష్ణుం డబల నూరార్చి 
రాముండుం దానును రథ మెక్కి కదలి 
తరలాక్షిందోడ్కొని ద్వారకాపురికి 

నరుదేర శతధన్వుం డాస్యమంతకము 
నక్రూరునకు నిచ్చి యతిజవాశ్వంబు 
విక్రమంబున నెక్క హలియును దాను 
పటురయంబున వానిపజ్జం దాంకుటయుం 
జటులత వాని యశ్వము జవంబెడలి 
భరమోర్వకను బడి వ్రాణముల్‌ విడిచె. 
తురగంబు కూలిన ందోరంపు భీతి 430 
నాతండు కాల్నడ నరుగుటం జూచి 
యాతతరయమున నరదంబు 6దోలి 
ఘనచక్రధారచేం గంఠంబు నీకి 
తనువెల్ల నరిసి రత్నము గాన లేక 
“శతధన్వు నూర కే చంపితి నకట! 


మడికి సింగన | 147 


ఇతడు మహామణి నెందుంచినాందొ ? 
అరసికొందము గాక” యనిరథంబెక్కి 
యరుదేర హలపాణి హరికిట్టులనియె 
-: బలరాముండు మిథిలానగరమునకు వెళ్లుట; అచ్చట దుర్యోధనుడతని 
వద్ద గదాయుద్ధ మభ్యసించుట :- 
“ఈ మిధిలాధీశుండితండు నాసఖుండు 
కామించి యారాజుం గాంచి వచ్చెదను 
నీవు పొమ్మని” పల్కి నీలాంబరుండుం 
వేవేగ మిధిలకు విచ్చేయ నతండు 
యెదుటేంగి సీరికి నెంతయు వేద్మం 
జదురొప్ప దేవోపచారసత్రియలు 
నతిభక్తిం బూజింప నతనిగేహమునం 
జతురత నొకకొన్ని సంవత్సరములు 
కలసి వర్తింప నక్కడ సుయోధనుండు 
హలితోడం బటుగదాభ్యాసంబు సేసె. 
-: అక్రూరుని వృత్తాంతము :- 
వనజాక్షుండును ద్వారవతికి నేతెంచి 
తనరారు మణి శతధన్వుని వద్దం 440 
గానక యుండుటం గాంతకుం జెప్పి 
పూని సత్రాజిత్తు భూమివర్యునకుం 
బరలౌకికంబులు భక్తిం జేయించె. 
అరయ నారత్నంబు యక్రూరుండె త్తి 


148 | ద్విపద భాగవతము 


కొనిపోయి వనభూమి కుశలియై యుండె 

అనఘమానసుం డైన యక్రూరు డరుగ 

నాపట్టణంబున నఖలమం|తులకు 

దూపిల్లె భయకష్టదుష్టరోగములు. 

అని చెప్పుటయు విని యక్రూరుండెట్లు 

ఘనపుణ్యుందయ్యె నక్కథం జెప్పుమనుండు; 

మున్నశ్వపాలుండు మొగి ననావృష్టి 

ఖిన్నుండై కాళి కేంగినం గాశిరాజు 

హరువరంబునం గనె యమృతాంశువదనం 

దరలాక్షి కాందిని తన కూర్మిపుత్రి; 

ఈకన్నె చే నన్ని (యితి) బాధలును 

శోకరోగాదులు సోంకక యడంగు ; 

ఆకన్యంబ్రీతిమై యశ్వపాలునకుం 

జేకొని వడిం బెండ్లి సేసి పంపుటయు 

నానాతి వరియించి యఖిలదుఃఖములు 

మాని సుఖించె నమ్మనుజవల్లభుండు. 450 

ఆయింతి సుతుందైన యక్రూరుం డలిగి 

పోయినకతమునం బుట్టె నీపాప 

-: అక్రూరుని శ్రీకృష్ణుండు పిలిపించి బుద్దులు చెప్పి మిల వానికే 
మణిని ప్రసాదించుట :- 

మనిచూచి శౌరియు నక్రూరుంబేమం 

బనివడి దూతలం బంచి రప్పించి 


మడికి సింగన | 149 


యతనితో నొక్కనాందతిరహస్యమున 
శతదళ నేత్రుండు చతురుందడై పలికె. 
“అడరి సత్రాజిత్తు నడంచి మాణిక్య 
మురవడిం గొంపోవ నొగి వెంటం దగిలి 
శతధన్వు నూరకె చంపితి గాని 
యతులితంబగు రత్నమతనిచేంగాన 
మక్కటా ! శీధనంబది పాడిగాదు 
యిక్కువ జ్ఞాతులకిది యహితంబు 
నీయింట నతని మానికముండె గాన 
యీయధ్వరములు నీకిటు సేయంగల్లె 
నిది నాకు బ్రీయమన్న ” నిందిరావిభుని 
పదపంకజములకుం బ్రణమిల్లి యతండు 
“గోవింద ! కృష్ణ! ముకుంద ! మురారి ! 
పావనగుణపూర్ణ ! పద్మాయతాక్ష ! 
సర్వాత్మలందును జరియించు నిన్ను 
సర్వేశ ! ఎజుంగంగ 6 జనునయ్యనాకు” 460 
అని పల్కి హరిచేతి కక్రూరుం డెలమి 
తనరార నాస్యమంతక మిచ్చి(మొక్కె 

శౌరి సంతసమంది జ్ఞాతులు చూడం 
గోరి యారత్న మక్రూరున కిచ్చె ! 
“ఈకథవిన్న మీకీప్పితార్థములు 
ప్రాకటంబుగ నిచ్చు భవబాధలుడుగు 
నపకీర్తులడగించు సఘములుం జెజచుం 


150 | ద్విపద భాగవతము 


గపటంబులెడలు మంగళములు నిచ్చు సస 
ననిచెప్పి మరియును నంబుజోదరుండు 


-: శ్రీకృష్ణుండు ఇంద్రప్రస్థపురమునకు వెడలుట :- 


తనరంగ నింద్రప్రస్థంబున కరిగె. 
అభఖిలలోకారాధ్యుండగు విశ్వగురుండు 
సుఖతరంబుగం బాండుసుతుల నీక్షించి 
సుదతి గొంతికి ధర్మసుతునకు మొక్కి 
కదియంగ భీమునిం గౌంగిటం జేర్చి 
నవ్వుచుం దనమోల నములైయున్న 
కవ్వడికవల నొక్కట నెత్తిప్రేమ 

నందలి సేమంబులడుగంగ వార 
లందజుం బూజింప నానందమంది 
గొంతియుం గృృష్టు నక్కునం జేర్చి దుఃఖ 
మంతకంతకుం బేర్చి యార్తిమై నేడ్వం 470 
గరపల్లవంబునం గన్నీరుందుడిచి 
నరుదండం దన మేనయత్త నూరార్చి 
ధర్మనందను గేలు తనకేలం బట్టి 
యర్శిలి నిగుడ నిట్లనియె నాశౌరి. 


=: థ్రీకృష్ణుండు పాండవుల క్షేమవార్తల నరయుట :- 


“అక్కటా ! దుర్మదులగు శత్రుజనులు 
పెక్కుపాటులు మిమ్ముం బెట్టంగ వినుచు 


మడికి సింగన | 151 


నొప్పగించిన యట్టులుంటిమి గాని 
యప్పటప్పటికి మిమ్మరయంగ లేక 
దైవంబుకతన నింతటి బాధలుడిగె 
నేవిధంబునం బుణ్యులీలోకములను;” 
అనవుండు ధర్మరాజా కృష్ణుం జూచి 
వినయబాంధవములు వెలయ నిట్లనియె. 
“అనఘాత్మ ! నీ మర్మమరయకయున్న 
మననేర్తుమే మేము మర్వులలోన ? 
తల్లియుందండ్రియుం. దైవంబు గురుడు 
నెల్ల బాంధవులును నిల నీవె మాకు! 
ఈకొద్దివాక్కేల నిహపరంబులకు 
మాకెవ్వరున్నారు ? మధుకైటభారి !” 
అనుచు మజ్జనభోజనాది సత్మార 
వినయోపచారాది విధులం బూజింప 480 
హరియుంబాండవులును నన్యోన్యమై త్రి 
నురుతరంబుగ నుండ నొకయేండు చనియె. 


జ భ్రీకృష్ణుండుం బార్జుండును వేంటకై వెడలుట :- 


అత్తరి నొకనాండు హరియుం బార్జ్భుండును 
జిత్తాబ్బముల వేడ్మచిగురులు వొడమ 
వాయువేగములైన వాజులం బూని 
యాయుధపరిపూర్ణ మగు రథంబెక్కి 
యగణితసార మెయావళితోడ 


152 | ద్విపద భాగవతము 


మృగయులాయుధరళ్ళి మెజడి తోనడువం 
గాకోలభీకరకాకోదరంబుం 
గాకయిల్లికము భీకరరావకులము 
నపరిమితాభీలహర్యక్షకులము 
కుపితకోలాంగూలకోలాహలంబు 
కరితుందఖందితఘనపిప్పలంబు 
వరతపఃపరికీర్ణపల్లవస్థలము 
ప్రకటితకుంజర వ్రాతకంటకము 
వికృతభల్ల వ్యాఘవృకసమూహంబు 

నగు మహారణ్యంబు నందంద చొచ్చి 
మృగయానురక్తులై మెలంగి యాలోన 
వలలొగ్గి తెరలొత్తి వరభటో త్తములు 
బలిసి కొమ్ములనుండి పదిలమై నూంద 490 
పరంగం గిటివ్యాఘభల్లసారంగ 
కరిసింహశరభఖడ్డకలులాయములు 
గండభేరుండాది ఘనమృగాదులును 
దండిమై ంబరవర్వం, దగిలి యేయుచును 
గుక్కలవిడుచుచుం గోరి పెన్వలలు 
నెక్కొనం జుట్టియు నిబిడాస్తసమితిం 
బొలియించియును మృగంబులుం గీటణంచి 
యలసికృష్ణార్జును లర్మకన్యకకుం 
జనుదెంచి శీతలజలమాని తీర 

మునం దరుచ్చాయ నిమ్ముల విశ్రమింప; 


మడికి సింగన | 153 


-; కాళిందీపరిణయము :- 


రక్తాబ్బపదతలరాజీవవదన 
మౌక్తికమణిదంత ఘనరూపనయన 
పులిననితంబ కంబుపమానకంఠ 

యావ ర్తనాభ రథాంగవక్షోజ 
శైవాలరోమసంచయ విసపాణి 
యననొప్పు కాళిందియను వరారోహ 
చనుదెంచి కృష్ణుని సన్నిధి నిలువ ; 
వనితసౌభాగ్యలావణ్యచాతుర్య 
మనిమిషనేత్రుందై హరిచూచెనంత, 500 
నరుండింతిం గనుంగొని “నలినాక్షి ! ఏంటి 
కరుదెంచితీ వెవ్వరని పల్ముటయును, 
మురిపెంపు సిగ్గును మోమున బెరయం 
దరలాక్షరోచులు దనర నిట్లనియె 
“కాలాత్ముండగు సూర్యకన్యక నేను 
కాళిందియనుదానం గమలాక్షుం గూర్చి 
తపమాచరింతు నీతటమున, వేంట 
నెపమున (నేతెంచు) నీరజోదరుని 
కామించి వచ్చిన కార్యమంచనిన; 
ఆమెను మన్నించి హరి తోడుకొనుచు 
కరిపురి కేతెంచి కాళిందికన్యం 
బరిణయంబై యొప్పెం బద్మలోచనుండు. 


154 | ద్విపద భాగవతము 


అర్జును రథసూతుండై తోడువచ్చి 
నిర్ణరాధిపునాజ్ఞ నెదరి ఖాందవము 
హుతవాహనునికి నాహుతిగా నొనర్చి 
యతనిచే గాండీవమనుపేరి ధనువుం 
దబుగని యమ్ములుం దరుచరధ్వజము 
వజలెడు రథమును వాజులుం దెచ్చి 
నరునకు నిచ్చె; నానరుచేత మయుండు 
దరికొను కాందవదహనంబుం బాసి 
బ్రదికి సభామంటపంబును గట్టీ 
గదయు శంఖమునిచ్చి కడుభక్తి నరిగె 
హరియును రథమెక్మియతివయుం దాను 
దరమిడి చనుదెంచె ద్వారకాపురికి; 
సాత్యకి నరుతోడ శస్రాస్రవిద్య 
నత్యుదాత్తత నేర్చి హరిం గొల్చివచ్చె; 
హరియుం గాళిందియు నసమాస్తు కేళి 
సరససౌఖ్యక్రీడ సలిపిరింపొంద. 


-: మిత్రవిందాపరిణయము :- 


వారక నాలో నవంతిభూపతులు 
వీరులు విందానువిందులు ప్రేమం 
దమ ముద్దుచెలియలి ధవళాయతాక్షి 
విమలేందువదన సంవ్రీడనిదాన 
నారూఢలీల స్వయంవరోత్సవము 


510 


మడికి సింగన | 155 


గారవంబునం జేయగాం గృష్టుం డెటింగి 
చని భూపతులనెల్ల జడిసిపోంద్రోలి 
వనిత దోడ్మొని వచ్చె ద్వారకాపురికి 


ఆఫ సత్యాపరిణయము వా 


అగ్నిజిత్తుండను నారాజుతనయ 

నగ్నిజిత్తాఖ్య నాయబ్దలోచనుండు 
కడువేడ్మతోం బెండ్లి గానిచ్చం గోరి 

కడంకం గోసలపతికడ కేంగె నతండు. 520 
కొనకొని హరి నెదుర్శొని తోడుకొనుచుం 
జని యిష్టపూజల సంప్రీతుం జేసి 
“కారుణ్యగుణపూర్ణ | కల్యాణశీల | 
వారిజోదర ! లోకవంద్య ! శ్రీకృష్ణ ! 
నాయింటి కరుదెంచి నన్ను మన్నించి 

తే యుగంబులయందు నేం గృతార్థుండ 
నేమివిచ్చేసితి రెరిగింపు ” మనినం 
దామరసాక్షుండాతనికిట్లు జెప్పె. 

“నీకూంతు సత్య నున్నిద్రాంబుజాక్షి 

మాకు నిమ్మ” నిన నమ్మనుజేంద్రుం డనియె. 
“హరి ! నీవు మాయింటి యల్లుండవౌట 
పరమకౌతుకము మాబంధుల కెల్ల 
నీపట్టణంబున నేడు శాశ్వతము 

నేపారు నురు వృషభేంద్రంబు లిట్లు 


156 | ద్విపద భాగవతము 


శాతశ్ళంగోత్తుంగచటులసత్వమున 
భూతలాధీశులం బొలియించుచుండు 
వాని నేడింటిని వసుధపైం గూల్చు 
వానికిం గాని యీవనిత నీననుచు 
నొక వెల్టితనమున నున్నాండ గాక 
యకలంక ! నీకంటె నధికులు గలరె ? 
ఈకొని యుంకువ యిద్ది యొండొల్ల 
నీకసాధ్యం బేది ? నీరజోదరుండ! 
అనిలోన నాంబోతు లన్నింటి నడంచి 
పెనుపార నీకన్యం బెండ్లి (గమ్మ ” నిన; 
హరి యేడురూపుల నాంబోతుం గమిసి 
పరువడి లేంద్రాటం బట్టి బంధించి 
ధరం గూల్చి పేర్చిన దైత్యారిం జూచి 
పురజనులద్భు తంబును బొంది చూడ 
నాపౌర కామినులంబుజోదరుని 
చూపుచెంగలువల సొరిది బూజింప 
నీకృష్ణుం డిట దానె యేతెంచి పొందు 
నీకన్యసౌభాగ్య మెట్టిదో యనంగ! 
శుభలగ్న మరుదేర సుందరీతిలక 
నభీనవంబుగం బెండ్రియయ్యె మురారి. 
అతిసంభమంబున నాకోసలేంద్రుం 
డతిశయంబుగం గన్యకరణంబుగాంగం 


530 


మడికి సింగన | 157 


బదివేలు గోవులం బదివేలు కరుల 

విదితంబుగా మూండువేల యింతులను 

జటులవాహముల వింశతిసహ(స్రముల 

పటుశతాంగంబులు పతివేలనిచ్చి 540 
యనిచి పుత్తేరంగ నంబుజోదరుండు 

వనితం దోడ్కొని ద్వారవతికేంగుదెంచి 

సత్యయుం దానును సౌభాగ్యలీల 

నత్యుదా త్తత సుఖంబందె మురారి 


జ శ్రీకృష్ణుండు భద్రనులక్షణను వివాహమాడుట :- 
పూని కేకయరాజపుత్రిని భద్ర 
మేనత్తకూంతు నర్మిలి బెండ్రియయ్యె. 
మరి స్వయంవరమున మద్రేశతనయ 
నరమి లక్షణం బెండ్లి యయ్యె మురారి. 
వజలు రుక్మిణి జాంబవతి సత్యభామ 
మెజయు కాళిందియు మిత్రవిందయును 
సత్యయు భద్రలక్షణయును ననంగ 
నత్యుదాత్తత భామలయ్యెనమండ్రు 
పట్టపుదేపులై భాసిల్లుచుండ 

నెట్టన నరకుని నిర్ణించి శౌరి 

వెలంతుల పదియాటు వేలను దెచ్చి 


యెలమి పెంద్లయ్యె నంచిట్లు సెప్పుటయు? 


158 | ద్విపద భాగవతము 


నరకుండెవ్వండు ? వాని నలినాక్షుండేలం 
బరిమార్చె ? నెక్కడి పడంతులు వారు? 
ఈకథ నెలింగింపుమని వేండుటయును 
జేకాని శుకయోగి చెప్పంగం దొడంగె. 
- నరకాసురుని వృత్తాంతము :- 
ధరణీసుతుండు నుద్ధతబాహుబలుండు 
నరకాహ్వయుండు దానవకులేశ్వరుండు 
పరశక్తిమహిమ దుర్వారసత్వమున 
ధరణిపైం గలరాజతతి నెల్ల నోర్చి 
తనశాసనంబులం దగనిల్సి యంతం 
దనివోక యతిబలోద[గ్రుండై నడచి 
యమరాధిపతింగెల్సి యగ్ని నోడించి 
శమనుని గెల్చి రాక్షసుం బారద్రోలి 
వరుణుగర్వము మాన్సి వాయువుం బఅపి 
పొరి కుబేరుని ద్రోలి భూతేశుం గిట్టి 
వనధీశుపాశంబు వజివజంబు 
ధనదుని పెన్నిధుల్‌ తనసొమ్ముగాంగ 
నదితికుండలములు హరియించి యెందు 
నెదురెవ్వరునులేక యేపు దీపించి 
ప్రాగ్గోతిషంబుగాం బరంగు (దుర్గాన) 
దిద్దేయశక్తి వర్తింపుచో నంత; 


550 


మడికి సింగన | 159 


క దేవేంద్రాదులచేంబ్రార్థింపంబడి శ్రీకృష్ణుండు నరకుని పైదండెత్తుట :- 
దేవేంద్రుందును సర్వదిక్సాలకులును 
గోవిందుతో నర్ధిం గూడి చెప్పుటయు 
విని సత్యభామతో విహగంబు నెక్కి 
చనుదెంచి ప్రాగ్జోతిషము మీంద శౌరి 560 
గిరిదుర్ణమంబు నగ్నిపరీతమగుచు 
మురయంత్రబహుపాశములం జుట్టివచ్చి 
పరులక భేద్యమైం బరగు నప్పురికి 
నరుదెంచి పాంచజన్యధ్వాన మెసంగ 
నార్చిన నతిభీషణార్చులు నిగుడ 

పేర్చి మిన్నందిన భేదింపరాక 

హరి శార్‌బ్బమెక్కిడి యయ్యగ్నిం జల్లార్చి 
కులిశబాణంబునం గోటలుం గూల్చి 
బలువిడి మురయంత్రపాశంబులడంచి 
దానవసేనలు దటిమి పైనడవ 
నానాస్తములం ద్రుంచె నలినాక్షుండంత; 
-: మురాసురసంహారము :- 

అంతయు గని మురుందతిరౌద్రమెసంగ 
నంతకాకారు(డై యెదుమోములను 
ఘనరోషవిస్ఫులింగములుప్పతిల్ల 

సునిశిత కీలోగ్రశూలంబుం గ్రాలం 
గలుషించి జగములొక్కట మింగంజూచు 


160 | ద్విపద భాగవతము 


ప్రళయ కాలమునాటి ఫాలాక్షుండనంగ 
దట్టించి హుంకారధ్వని దిక్కులగల 
నట్టహాసము సేసి హరిమీందం గవిసె. 570 
జ్వాలాకరాళజిహ్వమగుశూలాన 
వ్యాళాహిదమనుని వైచెతాంగదసి 
కడుంబేర్చి నిసితమార్గణములు మూండు 
తొడిగి శూలంబుం దుత్తునియలు చేసె. 
నురుశరాష్టకమున నురమాడ నేయం 
దిరుగక దైత్యుండు తీవ్రకోపమున 

హరిపై మహాశక్తి నదరింప శౌరి 
శరములు మూంట జర్థితంబు సేయ 
గదంగొని లయకాలకాలుండు వోలె 
చదియం బక్షీంద్రు వక్షమువ్రేయుటయును 
హరి నందకంబెత్తి యమ్మురాసురుని 
కరమును గదయును ఖండించివైచె. 
యాదవోత్తముండు చక్రాభీలధార 

నైదు శిరంబులు నవలీలం దునుమ 
బలభేదిచేం గూలు పర్వతంబనంగ 
నలవరి మురదైత్యుందవని పైంగూలె. 


-: మురాసురుని పుత్రులు తామ్రాదుల యుద్ధము :- 


ఆమురాసురపుత్రులైన తామ్రాదు 
లాముకుందుని మీంద నందంద కవిసి 


మడికి సింగన | 161 


కరవాలముసలముద్దరభీందివాల 
పరశుతోమరగదాపాశశక్తులను 580 
బలములుం దారును బాణజాలముల 

బలువిడి గురియించి పక్షీంద్రుమేను 

హరిమేను నా (ప్పింపహరియుంగోపించి) 

కరములం ద్రివ్వి యంగంబులం దునిమి 

బరులు ప్రక్కలు వాపి ప్రథములు మురిసి 


యెమ్ములు చిద్రుపలై యెజచులు చదిపి 
యమ్ములు పొడిపొడియై జోళ్లు విజిచి 


న. రవరలై ధాత్రిదొరగె 
నందంద మేనులు నన్ని చందములం 
జిందువందై హతశేషులు వజణవ 


-: నరకాసురుని యుద్ధము ప్‌ 


చి చ్చి నరకుండుగ్రస్ఫూర్తిదనర 
మకుటకుం డలదీప్తి మలయుచు నిగుడ 
నగణితకటకహారాది.................. 
....రుకేత కాంతి దళదళ వెలుంగ 
చరమాద్రిపైం బొల్బు సప్తాశ్వుండనంగ 


162 | ద్విపద భాగవతము 


హరిందాకి పెల్లేసె నమరులు దలంక 590 
శౌరియాతని యంపజడి మాన్సి రెండు 


saat డిసోలి గొబ్బున లేచి 
యార్చి మహాశూలమంకించి వైవ 
నెదువంశవల్లభుండాజు బాణముల 
Sr en లుగమ్ములు జొనిపె 
గరుడుని రెక్కలు కసరంద నేయ 

నురగారి పటునఖోద్దూతఘట్టనలం 
(గదియుచు) నదియును ఖండించె ; శౌరి 
త్రిదశులు భీతిల్ల దిక్కులల్లాడ 
ప్రళయభానుప్రభాపావకళిఖల 


(దను) జాధిపుని మేను దారించి శిరము 
ఘనతీవ్రధారను ఖండించుటయును 
మండితమణిదీ ప్రింమకుుు సస 

(కూ) రాత్ముండగు నరకుండు గూలుటయును 
బోరన మందారపుష్పవర్షములు 


లు వినువీధథిం బొలిచె. 600 


మడికి సింగన | 163 


-: భూదేవి తనకుమారుండు నరకుని చావునకై దుఃఖించుట :- 
తనయుండు గూలిన ధారుణి దుఃఖ 
వనరాశిలో మున్గి వనమాలి మైల 
కటక తాటంకకంకణచారుహార 
పటురత్న భూషణప్రభలు శోభిల్ల 
వరుణాతపత్రంబు వాసవజనని 
యురుతరకుండలయుగళంబుం దెచ్చి 
హరికి సమర్పించి.................. 
పరమానురక్తిమైం బ్రార్ధింపం దొడంగె 
-: భూదేవి శ్రీకృష్ణుని బ్రార్థించుట :- 
శ్రీనాథ ! గోవింద ! శ్రీవత్స చిహ్న ! 
భానువత్సంకాశ ! భక్తలోకేశ ! 
కంబుచక్రగదాశిఘన శార్‌బ్బహస్త ! 
అంబుజనాభ ! పీతాంబరాభరణ ! 
విశ్వవిశ్వంభర ! విశ్వైకజనక ! 
శాశ్వత ! సర్వజ్ఞ ! సర్వలోకేశ | 
*నీలామనోనాథ ! నిఖిలాండనాథ ! 
ఉరురజోరూపుమైం బుట్టింతు జగముం 
బరమ! సత్వస్థితిం బాలింతు వీవ 
తామసరూపుమై దండింతు వీవ 
నీమేన జనియించు నిఖీలభూతములు 610 
నవని యప్పులునభమగ్నివాయువులు 


1. ఒకేపాదమున్నది 


164 | ద్విపద భాగవతము 


రవిసుధాకరులాత్మ రాజీవభవుంలు 

సక లేంద్రియంబులు సకలశ క్తులును 
సకలంబు నీరూపు చర్చించి చూడ ! 
పూతాత్మ ! (శ్రీకృష్ణ ! పురుహూతవంద్య ! 
నీతత్వ మెజుంగంగ నేనెంతదాన? 
నరకుండు నీదయ నాకుద్భవించు 
వరవుత్రుండీతండు వరశక్తి పేర్మి 
దేవతాద్రోహియి తెగియె నీచేత 

దైవీక మెవరికిం దప్పింపరాదు! 

కావున నితనికి గలిగె నీలోక 
మేవిధంబున ధన్యుండిది తెస్సయయ్యి ! 
దురితారి ! వానిపుత్రుండు భగదత్తుం 
గరుణించి నీవ యిక్కడ ప్రతిష్టింపు”. 
మని మొక్కి ధరణి జయాంకమై బజంగు 
వనమాల మురవైరి వక్షంబునందు 
పూజించి వీడ్శొని భూదేవి చనియె. 


-: పదియాటు వేల గొపికలను ్రీకృష్ణుండు పెండ్తియాడుట :- 
రాజీవ నేత్రుండు రమణీయమార్తి 

నరకునింటికి నేంగి నరసిద్ధసాధ్య 

సురయక్షగంధర్వసుదతులం దెచ్చి 620 
యతండొకపరి పెండ్లి యాడెడు వేడ్క 


జతనంబు సేసిన జలజాతముఖుల 
వెలందులం బదియాటు వేలనూజ్వురను 


మడికి సింగన | 165 


జలజోదరుండు జూచి సంతసంబందె. 
ఆకన్యకలచూపు లబ్లాక్షుమేన 

దాంకొని చెంగల్వదండలై యొప్పె; 
జలజాక్షురూప మాజలజాతముఖులు 
తలలెత్తి యందంద తమకించి చూడ 
దినకరోదయబింబదీ ప్త్రమౌ కంజ 
వనము చందంబున వదనంబులొప్పె; 
పొలంతుల నందలంబులం బెట్టి శౌరి 
పొలుపార ద్వారకాపురికిం బుత్తెంచె. 
వరుణుని ఛత్రంబు వరుణునికిచ్చి ; 
సురదంతి హయమును సురపతికిచ్చె ; 
ధనపతి నిధుల నాతనికిచ్చి పుచ్చె; 
వనజోదరుండు భక్తవత్సలుం డంత 
నగణిత ప్రీతిమై నభయంబు లిచ్చి 
భగదత్తు నప్పురి పట్టంబుగట్టి 

జ శ్రీకృష్ణుని యమరావతీ ప్రవేశము :- 
ప్రమదంబుతో సత్యభామయుం దాను 
నమరావతికి వచ్చె నమరారివైరి. 630 
హరింజూచు వేడుక నా పట్టణంపు 
తరుణు లొందొరులకుం దమకంబు లొదవ 
నలకారిచూపు నీవాళ్లుగాం జేసి 
యాలోకగురుంజూచి రందంద వచ్చి; 
పొలంతుల చూపు లప్పురవీథులందుం 


166 | ద్విపద భాగవతము 


గలువతోరణములు గట్టినట్లొప్పె; 
భామల కన్నులపండువై సత్య 
భామయుం దానును బక్షీంద్రు నెక్కి 
యేతేరనింద్రుండు యెదురేంగి శౌరి 
దోతెంచి పూజలం దృప్తిగావించె; 
హరి కుండలంబులయ్యదితికి నిచ్చి 
పరమానురక్తి సంభావించి మొక్క; 
నాదేవమాతయు నంబుజోదరుని 
నాదట దీవించి యక్కునం జేర్చి 
శచియు నింద్రుండు పరిచర్యలు సేయ 
నచలితసౌఖ్యాత్ముడై యుండె నంత. 


=: పారిజాతాపహరణము :- 


సత్యభామయుం బారిజాతంబుం జూచి 

నత్యుదాత్తతం టబ్రీతి హరి వేండుటయును; 

వేగంబె శౌరి యావృక్షంబుC బెటికి 

నాగారిపై నిడి నాతియుం దాను 640 
ద్వారకాపురి కేంగ వాసవుం డెటింగి 

యైరావతారూఢుండై దేవకోటి 

కొలువంగ వలచేతం గులిశంబుం దాల్చి 


బలువిడి నార్చుచుం బద్మాక్షు దాC౭కె. 
-: ఇంద్రుండు శ్రీకృష్ణునితో యుద్ధము జేయుట :- 


అనలకృతాంతదై త్యాధీశవరుణ 
యనిలకు బేరభూతాధీశవరులు 


మడికి సింగన | 167 


తమవాహనముల నుద్ధతి నెక్కి పేర్చి 
కమలాక్షుం దాంకిరి కరముగ్రవృత్తి; 
నార్చుల బొబ్బల నట్టహాసముల 
దర్పించి కవిసిరాదనుజారి మీంద 
వ్రేసియుం బొడిచియు వివిధ బాణముల 
నేసియు నొప్పింప నిందిక్షీరావిభుండు 
పారిజాతముతోడం బక్షింద్రుతోడ 
వారిజాననతోడ వరశక్తి దిరిగి 
పటుశార్‌బ్దనిర్ముక్త బాణజాలముల 
చటులతం జూపి నిర్జర సేన బఅపి 
యమరాధిపతి నాంచి యనలుంజల్లార్చి 
సమవర్తి గెలిచి రాక్షసుని నిర్ణించి 
వరుణువీరము మాన్సి వాయువు బజపి 
నరవాహు గెలిచి పినాకి సృక్కించి 650 
బృందారకథ్రేణిం బెజికి యందంద 
యందటి గెలిచి తారేం గె ద్వారకకు. 
పారిజాతము సత్యభామ గేహమున 
నారూఢగతి నిల్పి యతిసౌఖ్యమైన 
శుభముహూర్తమున భూసురులు దీవింప 
నభినుతులొనరింప నంబుజోదరుండు 
పదియాటు వేవురు పంకజాననల 
వదలని వేడ్మ వివాహమై పేర్చి 
యందటకును నిండ్లు నారామములును 


జెందిన దాసదాసీజనంబులను 


168 | ద్విపద భాగవతము 


గంధమాల్యాంబరఘనభూషణములు 
బంధుర మైన సంపదలును నొసంగి 
=: శీకృష్ణునిలీలావిహారములు :- 
హరి పెక్కురూపంబులై సౌఖ్యలీల 
పరిణమింపగం జేసి పడంతుల నెల్ల 
నేయింటం జూచిన నిందిరాధీశుం 
డాయింటి రమణిని ననంగి వర్తింప 
పడంతులు గృష్ణుతో (బాయని వేడ్క 
నడరి వర్తింపుదు రహమును రేయి. 
హరియోగవిద్యామహత్వకౌశలము 


సరసిజాసనుందైనం జర్చింపంగలండె | 
-: రుక్మిణీ దేవి సౌధవర్ణనము :- 


ఈభంగి నొకనాండు యిందిరావిభుండు 
సౌభాగ్యరుక్మిణీసదనంబులోనం 
జూపట్టు వైడూర్యసోపానములును 
నేపార నీలాల నెనయు నరుంగుం 
బసిండికంభంబులపట్టపుసాల 
లసమానబహుదీ ప్తి నడుకు పుత్తళులు 
మరకతరుచిం బోల్చు మదురుల నొప్పు 
సిరిమీజు గచ్చుసేసిన కుద్యములును 
గరమొప్పు నవచంద్రకాంతజాలములు 
కరిదంతముల నవకంబైన తలుపు 


660 


మడికి సింగన | 169 


పగడంపు గడపలు పసిండిబోదెలును 
నిగిడిన వజ్రాల నెగడిన గడియ 
మేలైన కెంబట్టు మేల్మట్టు మెజయు 
నాలవట్టంబును నడపసంబెళయుC 
గస్తూరిగంధమంగళధూపములును 
శస్తమైతగు మల్లసాలలు నొప్పె. 


ఇ శ్రీకృష్ణునికి రుక్మిణి రాజోపచారములు గావించుట :- 


సంసారసౌఖ్యరసాయనంబైన 
హంసతూలిక పాన్పునందున్నయట్టి 
శౌరికి రాజోపచారకృత్యములు 

వారకం గావించి వైదర్శి వేడ్క 670 
కర్ఫూరమిగ్రితక్రముక భాగముల 

నేర్పార వాసించి నిండారువేడ్క 
కంకణస్వనముల గలయంగం గులికి 
యంకించి చేచాంచి యజచేతికిచ్చి 
ధవళతాంబూలపత్రముం గొనగోర 
సవరించి చూర్ణమి(శ్రము సేసి మడిచి 
చిటపొట మెళంబుసేసి యొప్పుచును 
జిటిక వెట్టినమాత్రం జేతికందించు ; 
స్తనకుంభములను మాధవు పాదతలముం 
దనకారనొత్తు మెత్తని కేల లీలం 
గరకంకణంబులు ఘల్లుఘల్ల నంగం 
నివ్వెరపడి (వాల నీకేల యింతి? 


170 | ద్విపద భాగవతము 


ఎలనాగ! నీచిత్త మెఠింగెడి కొజకు 
పలికితిగాని నాప్రాణంబు నీవ! 700 
పరమసాధ్వివి నీవు భయభక్తులందు 
నెరసు లేకున్ని నే (నెటిభాగ్య్వశాలి) 
ఇమ్ముల ననుంబాయ కేప్రొద్దు నుండు 
నమ్మహాలక్షి నీవంభోజనయన ! 

అని పల్కి శయ్యపై నల్లనం జేర్చి. 
యనునయంబున దేర్చి యబలకుం దార్చి 
సరసరతిక్రీడ సంతుష్టుం జేసి 
పరమపావనమూర్తి పంకజోదరుండు 
కందర్చకోటి సంకాశలావణ్యుం 

డిందిరా విభుండు లోకైకశరణ్యుం 

డారసి యందటథి కన్నిరూపముల 
సౌరతిక్రీడలు సతతంబుం దేల్చె. 


- ప్రద్యుమ్నాదికుమారజననవృత్తాంతము :- 


హరికి రుక్షిణికిని నగ్రనందనుండు 

పరమానుర క్తుండై ప్రద్యుమ్నుం దట్టి 

వీరుండు మొదలుగా వినుసమేష్టుండును 

జారువేష్టుండును జారుదేహుండు 

జారుతృప్తుండును జారుచంద్రుండు 

జారుహస్తుండును జారువీర్యుండు 

*జారుధీమణి విచారుండు బదురు; 710 


1. ఒకేపాదమున్నది 


మడికి సింగన | 171 


జాంబవతీకాంత చతురతం గాంచె 
సాంబాది దశకంబు సత్పుత్రవరుల; 
భానుమంతాదులం బదురు కుమాళ్ల 
మానుగా సత్యభామకు బుట్టిరెలమి; 
భానుచంద్రాదులు పదురు కుమాళ్లు 
శ్రీనిత్యయగు నాగ్నజితి కుద్భవిలిరి; 
మి(త్రవిందకు ప్రభామిత్రులు సుతులు 
గత్రవంతాదులు గలిగిరి పదురు; 
కాళిందికామిని కనియెం బెంపొంద 
బోలశ్రుతాదులం బుత్రులం బదుర; 
భద్రకుం బుట్టిరి భద్రాదిసుతులు 
భద్రమూర్తులు మహాభాగులు పదురు; 
సత్యభాషిణి గాంచె సంతతిం బదుర 
సాత్యకి మొదలైన సత్పుత్ర వరుల; 
వెలందులు పదియాజు వేలునూట్వురును 
తలతలం బదియేసి తనయులం గనిరి. 
వినుతింప బదియాటు వేలును నూట 
యెనమండ్రు భార్యల కేపారుపుత్రు 
లాయెడ లక్షయు నజువదియొక్క 
వేయును నెనమండ్రు విష్ణునందనులు. 
కన్యలు నందజు గల్యాణమతులు 
ధన్యమై కృష్ణు సంతానంబు నిగుడ 
వారలసుతపౌత్రవర్గంపు సంఖ్య 
వారిజాసనుండైన వర్ణిం పనేర 


772 | ద్విపద భాగవతము 


720 


డట రుకృపుత్రిక యగు రుక్మివతికిం 
బటుతరంబగు వేడ్క ప్రద్యుమ్ను వలన 
ననిరుద్ధుండుదయించె నని చెప్పుటయును 
మునినాథ ! ఈ రుక్మి మురవైరితోడ 
వైరంబు మానండు వరుపుత్రి నెట్లు 
శౌరిపుత్రునకిచ్చి సాజన్యుండయ్యా? 

నీ వెజుంగని దేమి? నిఖిలలోకముల 
లే వెజింగింపు లాలితపుణ్య యనుండు ; 
శుకుండు పరీక్షిత్తుంజూచి యీయర్ధ్థ 
మకలంకగతి వినుమని చెప్పదొాడంగె. 
ఆకృష్ణుతో వైరమయ్యును రుక్కి 

తూకొని చెలియలితోడి నెయ్యమున 


జూ అనిరుద్దుని వివాహము - కలహము :- 


మేనల్లుండనుచు నర్మిలి కూంతు నిచ్చె 

గాని నెమ్మనములు గలయవెన్నండు 

ఆరామనందను కనిరుద్దునకును 

నారూఢి! దన పౌత్రియగు లోలనేత్రి 730 
లోచనయను కన్య రుక్మియిచ్చుటయు; 

ఆచెలి పెండ్లికినై విదర్భకును 

యానకదుందుభిహలికృష్ణమదన 

సై నేయకృతవర్మసాంబాదులైన 

బంధులతో వచ్చి బహువైభవమున 

బంధురప్రీతి శోభన మొప్పం జేసె. 


మడికి సింగన | 173 


కుడిచి కూర్చుండి పెక్కులు వినోదములు 
గడువేడ్మ్క జూచుచోం గాళిందివిభుండు 
నారుక్మియును గూడ హలపాణితోడం 
గోరిజూజము సమకొలిపి యాడించి 
భాగంబు దానయై పణముగా నొడ్డి 
వేగంబె మాడలు వేయేసి గెలిచి 

కై లాటములు జేసి కల్లలు వెనచి 
తాలాంకుం గెలిచిరందజుం దచ్చ సేసి, 
ఓడియు బలభద్రుండుడుగక లక్ష 
మాడలు పణమొడ్డి మరిగెల్బుటయును; 
ఆవిదర్భుండు గెల్చి ననుచు నొండొరులు 
చేవేసి నవ్వుచు సీరి నీక్షింపం 
దాలాంకుం డదరి యుత్తాలరోషమునం 
గాళిందిపతి మోముంగనుంగొని పలికె 740 
“పాపాత్ములార ! ఈపలక నాగెలుపొ? 
ఏపార వైదర్భుం డిటు గెల్చినాండా? 
ఉన్న రూపెలింగింపుడొక పక్షమేల గై 
అన్న ప్రలంభారి కనియె నారుక్కి. 
“గోపాలకులు మీరు! గొల్ల జూదములు 
నేపార నొండొరు లెగ్గు లాడుటయుం 
గాక! ఈరాచ యోగ్యంబైన యాట 
మీకేల? పడిలేచి మిన్నక పొమ్ము! 
మాడలోడితిమని మాటిమాటికిని 

గాడం నాడిన నీకుం గలదయ్య గెలుపు? 


174 | ద్విపద భాగవతము 


కడపి యాడుటగాదు కాక యేమేని 
నడుగరాదే మమ్ము నక్కణయేని?” 


-: బలరాముండు రుక్మ్మిని జూదపుపలక నెత్తి కొట్టి చంపుట :- 


అనిపల్మి ప్రహసించి యార్చువైదర్భుం 
గని సీరి మిడుగులు కన్నులందొజుంగం 
బటురోషమున నెత్తి పలక వేత్రిప్పి 
నిటలంబువ్రేయం బెన్నెత్తురు దొజంగి 
వెడ వెడ మిడిగ్రుడ్లు వెడలి రోంజుచును 
పడితన్నుకొని రుక్మి ప్రాణంబు విడిచె! 
కాళింగుం జంపి యక్కడి ధూర్తసమితిం 
్రోలిన నందజుం దుప్పలం దూలి 
పులిగన్న పసులను బోలి వైదర్భు 
బలము భీతిల్లు సంభ్రమమేచం బబచె; 
హరివచ్చిదేమిదేమని చూచుచుండ 
నరదంబు వెసనెక్కి హలధరుందంత 
లోచనతోననిరుద్దు నెక్కించి 

వేచని యాపురి వెలవెల నున్న 
నారుక్మి మడియుట నెంతయు నెటింగి 
శౌరి సీరినిగూడి చనియె ద్వారకకు; 
అరసి దుఃఖాక్రాంతయైన రుక్మిణిని 


గరమర్థిం గుందార్చం గమలలోచనుండు. 


750 


మడికి సింగన | 175 


- బాణాసురవృత్తాంతము :- 

ఆలోన బలిదానవాధీశసుతుండు 
వ్యాళేంద్రసదృశుండు వేచేతివాండు 
నారూఢజయశాలి యరిశైలవజి 
భూరిప్రతాపుండద్భుత బలోన్నతుండు 
బాణాసురుండు తపోబలముల పేర్మి 
స్థాణుని మెప్పించి తనపురంబునకుం 
దననివాసమున కాతని రక్షసేసి 
యనుపమజయకీర్తులంది పెంపొందె. 


=: బాణాసురుండు శ్రీశంకరునికిం దనయుద్ధకాంక్షందెలిపి (ప్రార్థించుట: - 


ఆతండు గర్వాంధుందై యొక్కనాండు 
భూతేశుపాదాబ్దముల మీద వ్రాలి 760 
వినతుండై చేతులు వేయును మొగిచి 
యనుకంపం దోంప నిట్లని విన్నవించె. 
“దేవ ! మహాదేవ ! దేవతారాధ్య ! 
భావజసంహార ! భక్తమందార ! 

నీవు ప్రసాదింప నిఖిలరాజ్యములు 
నీవేయి చేతులు నివినాకుంగలిగె ! 
అవనిలో నాకంటె నధికుండు లేమి 

నివి వృథాకథలయ్యె నిభచర్మవసన | 
తురగఖురోద్దూతధూళి పెల్లగయు 
దురములోం దురగంబుం దోలంగలేదు, 
మండితదోర్ద ౦దమండలా[గ్రమునం 


176 | ద్విపద భాగవతము 


జెండాడి పగతులం జిక్కింప లేదు; 
చటులకార్ముకము క్రశరపరంపరలం 
బటుమాంస మురికి బలిసేయలేదు; 
దంతికోదండ ! గదాతాటనముల 
దంతికుంభముల విదారింపలేదు; 
వీరరక్తంబుల వేతాళసమితి 
నారుఢగతి నోలలాడింపలేదు; 
యొజపైన నృపలోకమురుశరీరముల 
మెబసి ఢాకినులకు మేపంగ లేదు! 
నీయాన ! రణకేళి నెరపంగ లేదు ! 
వేయిచేతులు మోవ విసమయ్యెనాకు 
కలన మీరెడుశక్తి కలిగియు లేని 
ఫలమయ్యె ముచ్చటబాపవే తండి !” 
అని గబ్బుమైనాడ నసురమాటలకుం 
గినిసి యల్లననవ్వి గిరిజేశుండనియె. 
“నీ వేమిసేయుదు నీపాలిదైవ 
మీవిధిం (బ్రేరింప నిట్లంటిగాక ! 


దురములోపల నిన్నుం దొడరి నీవేయి 


కరముల వైైంగు నొక్కట మాన్పనోపు 
అలఘువిక్రమశౌరి యేతేరగలండు; 
తలంచిన నీకోర్కి తలకూడగలదు. 
తప్పక నీకేతుదండంబు విథిగి 


యెప్పుడు ధరంగూలు నెజుంగు మద్దినము 


770 


మడికి సింగన | 177 


ననుమోచునట్టి రణంబుగాగలదు. 
మనములో నెటింగి యేమరక వర్తింపు” 
మని వీడుకొలిపిన హరునకు మొక్కి 
చని సంగరోద్యోగచతురుండై యుండె. 


-: బాణాసురవుత్రి ఉషాకన్య స్వప్నములో ననిరుద్దునిం గూడుట :- 


ఆ బాణనందన యతిరూప హరిణ 
శాబాక్షి కలకంఠి సమదేభగమన 780 
కమలకోమల నేత్రి కరివైరి మధ్య 
(భ్రమరసన్ని భవేణి పంకేరుహాస్య 
కంబుకంధర మౌక్తికాకుందదంత 
బింబఫలాధరి విసలతాపాణి 
యననొప్పి కందర్పునసిపుత్రివోలె 
తనరు యుషాకన్య దానొక్కనాండు 
పొలుపారు మేడపై పువ్వుపానుపున 
నలవడి నిద్రితయై యున్నచోట; 
కలలోన నొక్కచక్కని రాచకొడుకు 
జలజాతనేత్రుందు సౌభాగ్యమూర్తి 
తను డాయవచ్చి మెత్తని కేలుంగేల 
ననువొప్పం గీలించి యంగంబు నిమిరి 
యల్లనం గౌంగిట నందందచేర్చి 
యుల్లాసరసవార్థి నోలలాడింప 
నంతట మేల్మాంచి యబలచి త్తమున 
సంతోషమును సిగ్గు జళుకును బొడమ; 


178 | ద్విపద భాగవతము 


- ఉషాకన్య విరహము :- 


కలలోని సేంత నికృముగాయగ దలంచి 
కళవలపడు మేను గరుపార నిలుచు; 
దిక్కులుపరికింపుం దెసిలియారూప 
మెక్కడబొడగాన కెంతయు వగచి; 790 
కొలందినై (ప్రహాదకులపయోరాసి 
కలంపంగాంబుట్టిన కట్టడినైతి ; 

ఏమని యెతింగింతు నీమాటలొరుల 
కేమిగాంగలదకొ ఇటమీంద” ననుచు 
గలంగుం జేట్సాటున కడు చిన్నబోవు 3 
పలుకనేరక డిల్లపడు; మారుమాటం 

బొరిపొరి నాలించుం బువ్వుపాన్సునను 
బొరలు గ్రమ్మజ నిద్రవోచూచు లేచు ; 
ఎలుంగెత్తి యిందురావే యని పిలుచు; 
తలుపులోనున్న యాతని రమ్యమూర్తిం 
దలపోయు6 దలయూంచుం దన్నుందా మజచు; 
వలరాజు చెలిమికి వంతలోంగుందుం 
జెక్కునం జెయిం జేర్చి చింతించునంత 
నెక్కాన్నందగ వేండి నిట్టూర్పు పుచ్చు; 

నొగలు ; హాయనుచుం గన్నుల నీరునించు ; 
మొగమె త్తకంగుటంబున నేలవ్రాయు ; 
పులకించు ; చమరించు. బొరిమూర్చంబోవు ; 
అలుగు ; నాతని యొప్పు నంతంత పొగడు ; 


మడికి సింగన | 179 


పొరి కాముండాడించు బొమ్మచందమునం 
బరవశయి పంచబాణాగ్ని శిఖల 800 
కగ్గమై యందంద యాజడిపొందు ; 
దిగ్గన లేచి భీతిల్లి శయ్యవ్రాలు ; 
గోరికెలాతనిం గోరి రేకెత్తం 

గూరుకుం గానక కొందలమందు. 

ఈ భంగి మదనాగ్ని నెరియుచు నున్న 
నాభామ చెలియ కుంభాందునిపుత్రి 

చిత్ర రేఖను పేరం జెన్నారు లేమ 
మైత్రివాటించి యమ్మగువకిట్లనియె. 

-: చిత్రరేఖ ఉషాకన్యను నూరార్చుట :- 
“ఇది యేమి నీచంద మెలదీగబోండి ? 
మదిలోన నీకింత మరుంగ నేమిటికి? 
ఏల చింతించెదవేల మూర్చిల్లి 
యేలనారటం బొందెదిభరాజగమన? 
పురుషుండు నీతోడ భోగించినట్టి 
మురిపంబుదోంచె నీమోముదామెరను 
బొరిం బోతుటీంగకుం బొలియంగ రాని 
వరహర్యమునకు నెవ్వండు వచ్చెనబల? 
పడుచుకూంతుర ! ఇట్టిపని యెట్లుపుట్టె? 
ఎడసేసి నాకేల యెతింగింపవైతి ? 
ఎవ్వనింగనుంగొంటి వెవ్వనింబొంది 
తెవ్వండు సేసె నేండీసాహసంబు? 810 


180 | ద్విపద భాగవతము 


వనిత ! నీమదిలోని వగపెల్ల ందీర్తు 
నను వింతసేయక నాకెటింగింపు 

మనిన నెచ్చెలింజూచి హరుషంబు సిగ్గు 
ననుకంపయును దోప నయ్యిం తిపలికె. 
-: ఉషాకన్య చిత్రరేఖతోం దన స్వప్న వృత్తాంతము జెప్పుట :- 
“ఈ మేడపై నుండి యేనిద్రవోవ 

యేమి చెప్పుదు నీకు నిగురాకుబోండి! 
నీలవర్ణమువాండు నిడు గేలువాండు 
వాలారు చూపుల వలనొప్పువాండు 
రతినాయకునకు నౌరసపుత్రుండొక్చా! 
ఇతండు నాసౌభాగ్య మేపారుంవాండు 
కలలోననేతెంచి కౌంగిటంజేర్చి 

చెలంగి చిత్తజుకేళిం జిక్నించె నన్ను ! 
ఇతనితోం గలసి పేరడిగి మాటాడు 

తతి పాపి నాసిగ్గు దాంపురంబయ్యె 
నంత మేల్కంటిని యతండంతం బోక 
నంతరంగములోన నడంగి యున్నాండు; 
కూడిపాయుట సమకొనెగాని వానిం 
గూడి యుండెడు వేడ్మ కొనసాగదయ్యె; 
నతనిం దోతేకున్న నంగజాస్త్రముల 
ధృతిదూలి ప్రాణంబు తెగిపోవం గలదు 820 
యేమిసేయుదు” నని యిలవ్రాలి యున్న 
యామెలంతనుగని యానాతి పలికి. 


మడికి సింగన | 181 


=: చిత్రరేఖ చిత్రపటము వ్రాసి ఉషాకన్యకకుం జూప్రుట :- 
కటకటా ! కలలోనగన్న రాకొమరు 
నెటుపట్టి తేవచ్చునే ముద్ద రాల! 
ఏతరుణులయందు నిటువంటి తలంపు 
యేతెజంగునంజూచి యెజుంగము వినము, 
నీకేల ముచ్చట? నీకేల బెగడ? 

నీకేల వెనుంబడ నీరజవదన? 

మూండు లోకంబుల ముదితయేం దొల్లి 
పాడిగా నెజుంగని పురుషులులేరు ; 
నాకౌసలంబున నరవరోత్తముల 

నీకుం జూపెదం జూడు నిఖిలలోకాన! 
వచ్చి పొందిన భూపవరుని నీమైోలం 

దెచ్చి పెట్టెద నింత ధృతిం జిక్కం బట్టు” 
మనిపల్మి నవ్వుచు నాచిత్రరేఖ 

పనుపడ నొక చిత్రపటము సంధించి 
సకలలోకంబుల జననాథసుతుల 
నకలంకమతి వ్రాసి యబలతో ననియె. 
నీతలంపుననున్న నృపకులో త్తంసుం 
దేతెజంగో వ్రాసితిటుజూడు మనుచు ; 830 
పాతాళవాసులం బన్న గాధిపులం 
జాతుర్యగుణుల రాక్షసకుమారకుల 
నలకూబరాది యున్నతయక్షవరుల 


నల జయంతాదుల నసురాధిపుల 


182 | ద్విపద భాగవతము 


గరుడఖేచరసిద్ధగంధర్వవరుల 
వరుసతో వేర్వేర వనితకుం జూపి; 
భూలోకమున రాజపుత్రులం జూపి; 
ఆలోనం గురుపాండవాదులం జూపి; 
యాదవవీరుల నందజం జూపి; 
ఆదినారాయణుందగు కృష్ణుం జూపి; 
అనుమానపడి చూడ నంత ప్రద్యుమ్నుం 
గని యీతం డాతండే కాంబోలు ననుచు 
మనములో శంకించి మరియనిరుద్ద్ధుం 
దనుకాంతి రూపంబు తప్పక చూచి 
తలంపులోపలి కూర్మి తట్టుముట్టాడం 
బులకించి తిలకించి పూంబోడి పలికె 
“కలలోనం గన్న చక్కని వాండె వీండు! 
కలయెల్ల నాకు నిక్కవమయ్యె నేండు! 
నీ కౌశలంబును నీ దయాగుణము 

నీ కూర్మి పెంపును నీ వచోరతియు 
నాకంజసూతికి నలవియే పొగడ? 
నాకెవ్వరిక దిక్కు నలినాయతాక్షి !” 
అని పల్మియంతంత యతిశయంబైన 
మనసిజానలయు పైమలసి మట్టాడం 
దన్ను దానెజుంగక ధరవ్రాలియున్న 
యన్నాతి బోధించి యల్లననెత్తి 

కన్నీరు దుడిచి యంగం బెల్ల నిమిరి 
చెన్నార నెయ్యంబుం జిలుక నిట్లనియె. 


840 


మడికి సింగన | 183 


=: చిత్రరేఖ తనమాయచే ననిరుద్దుని యపహరించుట :- 


“పైదలి ! నీదైన భాగ్యంబు కతన 

యాదవో త్తముండైన హరిపౌత్రుందబ్బె ! 

ఆ సుందరాకారు నర్శిలిం దెచ్చి 

ట్స్‌ సమ్ముఖము వేసి నెమ్మవాటింతు 
వెజబివాయు” మనిపల్మి వెలంది బోధించి 
తెజవ మాయాగతి దివమున కెగసి 

రాజీవ నేత్రి సురక్షితంబగుచు 

రాజితంబైన ద్వారక కేంగి యందు 
యువిదలతో (గూడి యుద్యానభూమిం 
దవిలి రతిక్రీడం దనిసి నిద్రించు 
యనిరుద్ధుం గాంచి మాయలుం గొల్పి యెత్తు 
కొని వియద్దతి వచ్చి కోర్ములు బొదల 850 
బాణతనూజ తల్పము క్రేవం బంచ 


-: అనిరుద్దుండు ఉషాకన్యతోం గ్రీడించుట :- 


బాణునందను నుంచి పడుతుక చనియు. 
అనిరుద్ద్ధుం డంత మాయానిద్రం దెలిసి 
కనువిచ్చి పరికించి కనకతల్పమునం 
దనకు బాహాలతం దలయాపు సేసి 
కనుమోద్చి ముఖచంద్రకాంతులు వొలయ 
జక్నవ కవంగప్పు జలజమో యనంగ 
నొక్క కేలున నురోజంబు లదిమి 
కలయం గంకణమణిగణమరీచికల 


184 | ద్విపద భాగవతము 


మలయుచు దినద్యుతి మాయంగం జేయం 
దనబోంటి మాటలం దాపంబుం దీరి 
మనమూరడిలి యాదమజచి నిద్రించు 
నయ్యుషాసతిం గాంచి యంతరంగమున 
నెయ్యంపురసముబ్చి నీటులు వొడమ 
నందంద కనుంగొని యంగజాస్తములం 
గంది నెమ్మదిం దమకంబగ్గలింపం 

గదసి కేలునుగేలుం గదియించుటయును; 
అదరి మేల్మని లేచి యంగంబు వణంకం 
గుచభార మెదలంగం గౌనసియాడం 
గుచకుంభములం జేల కొంగున నదిమి 860 
లక్ష్మీసుతుని రాజ్యలక్ష్మి యో యనంగ 
పక్ష అలోచన ప్రభలుప్పతిలంగ 

శయ్యపై డిగి నిల్చి జలజాతనేత్రు 
నయ్యాదవో త్తము నర్ధినీక్షించె. 

ఇరువుర చూపులే యేపారం దనకు 
శరములుగాం బంచశరుందేయం జొచ్చి ! 
ఆలోన ననిరుద్ధుండా లోలనయనం 
గేలుంగేలునం బట్టి గిలిగింత పుచ్చి 
చెక్కులు బుడుకుచు సిగ్గు బోగొట్టి 
(గ్రక్కున నందంద కౌంగింటం జేర్చి 
మాటల మజటిగించి మక్కువం బెంచి 
కూటంబుం జవిం జూపి కోర్కులు నించి 


మడికి సింగన | 185 


యిదిరాత్రి యిదిపగలిది సంధ్యప్రొద్దు 
లిది వింతతావని యెజుంగంగ రాక 
యకుటిలక్రీడల నఖిలభోగముల 
నొకనాల్లు నెలలుండ నొక్కనాం డెటీంగి 


-: అంతపురవాసులు బాణాసురునకు ననిరుద్దుని గుతించి తెలియపర్చుట: - 


యంతఃపురజనాళి యరిగి బాణునకు 
నంతయు నెతింగింప నతండు గోపించి 
చనుదెంచుచో లీల సౌధంబు మీందం 
దనకూంతుతోడ నాదట జూద మాడు 870 
వనజాతనేత్రుని వనమాలిపౌత్రు 
ననిరుద్దు విక్రమయనిరుంద్రు గాంచి; 

తన కెలంకుల నున్న దనుజులం జూచి 
“చని యాదురాత్మునిం జంపి రందనిన” 
వారలు చనుదెంచి వనజాతనేత్రు 
నీరసంబునం బట్ట నెంతయు నలిగి 
పరిఘంబుం ద్రిప్పి యప్పగతుల నెల్ల 
ధరణిం గూల్చుటయు నుద్ధత బాణుందలిగి 


- అనిరుద్దుని నాగపాశములచే బాణాసురుడు బంధించుట :- 


యనిరుద్దు నాగపాశావళిం గట్టి 

'పెనుపరి చెజసాలం బెట్టంగం బనిచె 

అనిరుద్దుం డని రుద్దుండై యున్న భంగిం 
® థ — 

గని యుషాకన్యక కడుం జిన్నబోయి 


186 | ద్విపద భాగవతము 


యతిదుఃఖపరవశయై రేయుంబగలు 

నతనితోడిదె లోకమై యుండె నంత. 

-: నారుదునిచే ననిరుద్ధుని యునికిం దెలిసి శ్రీకృష్ణుండు సైన్యముతో 
శోణితపురిని చుట్టుముట్టుట :- 

అక్కడ ననిరుద్ధు నాతోంటలోన 

నెక్కడ పోకయు నెజుంగంగ లేక 

బలభద్రమురహరిప్రద్యుమ్నముఖ్యు 

లలమి దిక్కులనెల్ల నందంద వెదకి 

కానక యెంతయుం గళవళంబంది 

మానసంబుల దుఃఖమగ్నులై యుండ; 880 

కోరి కైలాటంబుం గూడుగా మెలంగు 

సూరివంద్యుండు బ్రహ్మసుతుండు నారదుండు 

హరి సన్నిధికి వచ్చి యనిరుద్దు వార్త 6 

గరతలామలకంబుగాం జెప్ప శౌరిం 

విని వృష్టిభోజాంధవీరులతోడ 

ఘనయోధరథవాజికరులతోడుతను 

బలభద్రసాత్యకిప్రద్యుమ్నసాంబ 

*జలసత్యకృతవర్శసారణులాది 

ద్వాదశాక్షోహిణీ దళసంఖ్యతోడ 

యాదవరత్నంబు హరి దండువెడలె. 

దళములు నడువంగ ధారుణి వదం ! 

జలధులు కలంగెనాశాచక్రమగల! 

హరియును నిట్లు నిత్యప్రయాణముల 


1“జలసత్య” అర్థము విచార్యము. పేరై యుండు నేమో? 


మడికి సింగన | 187 


నరుదెంచి రజతాద్రి యత్తీరభూమి 
స్థణునిచే రక్షితంబై వెలుంగు 
శోణితపురము ముచ్చుటు విడియించి 
యుపవనంబులు రాల్చి యూళ్ళను గాల్చి 
చపలత బహుజలాశయములం జెజచి 
'పెరయీంగ నందంద పేర్చినపగిది 
పురికోటలగ్గలద్భుతముగాం బట్టి 890 
వీరును వారును వెసంబోరంజూచి 
పౌరులందటు భయటభభ్రాంతులై నిలువ 

కః దొమ్మియుద్ధము = 

పనిగొని రుద్రుడు “ బాణుని వీడు 
గొనగొని నేంగాచికొనియుండ నిట్లు 
పగతురచే బాధపడుటెట్లు జూతు 

నిగిడి సైన్యంబులు నీరుగావింతు ” 
ననిపల్మి పటహమహారావ మొలయ 
వినుతలీలల మహావృషభంబు నెక్కి 
శూలపినాకాదిసునిసితాయుధము 
లాలోన భయదనలార్చులుం బర్వ 
జ్వాలకరాళవిశాలరావముల 
ఫాలనేత్రుండు మహాప్రమథులుం గొలువ 
బహుభూతభేతాళ పైశాచకోట్లు 
నహితభీకరలీల నలమింతోనడువ 

గినిసి ముందజం గార్తికేయుండదేతేరం 


188 | ద్విపద భాగవతము 


జనుదెంచి యాదవసైన్యంబుం దాక 
సాత్యకి బాణుతో సమరంబు సేసె; 
నత్యుదగ్రత వీరులందటు దొరసి 
వారువీరన కెల్లవారునుం బేర్చి 
పోరాడిరమరులద్భుతమంది చూడ 900 
నప్పుడు బ్రహ్మాదులంతరిక్షమునం 

దప్పక నిల్చి యుద్ధముం జూచుచుండ 
పరశుతో మరగదాపట్టిసముసల 
పరిఘముద్గ్దరశరప్రాశఖద్గముల 
ఘనరోషములతోడ గదిలిశాత్రవులం 
దునిమియు నలిచియు దూరనేయుచును 
బటురౌద్రయోధనిర్భరలీల మెజియం 
జటులత నిరువాగు సరియకాంబోర 
సడలెను హయములు సామజంబులును 
పడియె తేరులు వీరభటకోటి గడసె. 
కాలువలైన రక్తప్రవాహములం 
గీలాలములం గన్నుగిలుపుచు నవ్వు 
తలలు తామరలు; నుద్ధతమాంసమడుసు; 
"తలమెదళ్లు పులినతట ప్రదేశములు; 
పెనుపారంటబేవులు బిససమూహములు; 
తనరారు కేశసంతతి శైవలంబు; 
రాలినమణికోటి రకోత్సలంబు; 
నీలాబ్బసరములు నెలకొన్న తేంట్లు; 


1. తల మెదడు పెండెలు గట్టుపులిన దేశములు 


మడికి సింగన | 189 


ఘనరథాంగంబులు కమఠసంఘములు; 
ఒనరు వింజామరలొగి మరాళములు; 910 
తలకొన్న భూతభేతాళవర్గంబు 
జలపక్షి నివహమై జలకేళిం దేలి 
కొలను చందంబునం గొమరగ్గలించి 
కలను జూడగ భయంకరమయ్యె నపుడు ! 
ప్రమదబలంబులు పటుశక్తి మెజసి 
కమలనాభుని సేనంగారింపందొడంగ 
విద్యుత్రభాభాస వివిధబాణములు 
- ప్రద్యుమ్నగుహుల ద్వంద్వయుద్ధము క 
ప్రద్యుమ్నుండాగుహుపై నాట నేసె; 
ఆతండు కోపించి హరితనూభవుని 
కేతుదండము విల్లు గృత్తము సేయ 
వేటొక్కవిలుగొని విష్ణునందనుండు 
నూజుబాణంబులు నొప్పింప గుహుడు 
ఘనశక్తివైవ నిర్దాతశతంబు 
చనుదెంచుగతి వచ్చుచటులతం జూచి 
యరదంబు దిగినిల్వనాతని శక్తి 
హరుల సూతుని తేరు నడగించి చనియె ; 
రతిపతి యొండొక్క రథమెక్కిగుహుని 
శితశరంబున నేయ శిరమును నురముం 
బగిలి నెత్తురు గ్రమ్మంబ్రబలగాత్రంబు 
చిగురొత్తు కింశుక చెల్వు వహించె ; 920 


190 | ద్విపద భాగవతము 


సేనాని పబిచుండంజేరి యాప్రమథ 

సేన (బ్రద్యుమ్నుడు చెండాడందొడంగె; 

-: హలిపుష్పదత్తుల ద్వంద్వయుద్ధము వా 
హలిపుష్పదత్తుని నాజుబాణముల 
చెలంగియేయంగ వాండు చేయార్చి యార్చి 
యిరువది బాణంబు లేసి నొప్పింప 
పరుషతకోర్చి యాబలభద్రుం డలిగి 
"మేటితూపులు నూజు మేన గుచ్చుటయు 
నాతడు గడంగొని యవనికి దాంటి 
సూతాశ్వరథమును జూర్ణంబు సేసి 
తలవ్రేయ నడువను ధాత్రిపైవ్రాలె 
కులిశంబుం దాంకిన కొండ చందమున; 


= బాణపుత్రుండు సాంబునిపైంగదియుట :- 


బాణపుత్రుండు సాంబుపై నార్చియేడు 
బాణంబులేసిన బద్మాక్షసూనుం 

డాతనిమీందం బదాటుబాణంబు 

లాతతంబుగ నేయ నతండు కోపించి; 

హరుల నాల్లిటింజంపి యాజుబాణముల 
నరదంబు సూతుని యవలీలంగూల్చె. 
విలుద్రుంచుటయుం. బెంపు విడువక వ్రాలుం 
బలుకయుం గొని మీందంబారు తెంచుటయుం 


1. ఒకే పాదము కన్పడుచున్నది. 


930 


మడికి సింగన | 191 


గని బాణసూనుండు కంపించి తేరి 
వెనకకు జాజియుద్వేగుందై పబచె; 
బాణుడు సాత్యకిపై నార్చి వేయి 
బాణంబులడరింపం బటుశక్తినతండు 
కినిసి తచ్చరములం గృంతముంజేసి 
ఘనశరంబుల మోము గాడంగనేయ 
నూనిన ఖిన్నమై యొకసాయకమున 
సైనేయు సృక్కించి శౌరిపై నడచె; 

= శ్రీకృష్ణబాణాసురుల ద్వంద్వయుద్ధము ఫై 
చండాంశుదశకరచటులంబులగుచు 
మండితదోర్టండమహిమ దీపింప 
శ్రీరమ్యతర మేరుశిఖరమో యనంగ 
చారుకిరీటనిశ్చలకాంతి నిగుడ 
లలితాంబుధరతటిల్లతికలో యనంగ 
బలిసి యుగ్రాయుధప్రభలుప్పతిలంగం 
దాంకునంబూర్హ సుధాంశుచే నైన 
ప్రాకటముక్తాతపత్రంబు వెలుంగం 
'బ్రథమాద్రిం దోతెంచు భానుండో యనంగ 
రథమెక్కి గర్వదుర్వార వేగమున 
హరిమీంద జనుదేర నతనికేతనము 
మురసి కూలుటయును ముదమంది (మదిని) 940 
“కలిగెం గదా ! నాకుం గదనరంగమునం 
గలుషంబుతోం జేతిగమి తీంటమాన్న” 


192 | ద్విపద భాగవతము 


నని మురారాతిపై నంబకాష్టకముం 
జొనుపుటయును శౌరిచూచి కోపించి 
పటుశార్‌బ్దనిర్ముక్షబాణజాలముల 
విటతాటముగ దైత్యవిభునేయ నతండు; 
యేనూజు చేతుల నేనూటు విండ్లు 
బూని నానాస్తముల్‌ పొరినేర్చి నారిం 
దొడిగి పల్లేసినం దొలంగక వాని 
నడుమనే తునుమాడె నలినలోచనుండు 
తొడిబడ విండ్లన్ని దునిమి రథములం 
బొడిసేసి సారథిం బొడవడగించి 


యరదంబుం దునుమాడి యార్చియాశౌరి 


శరముల మేను జర్జరితము చేసె; 
కడుందుర్లు గుట్టినకరణి మేనెరియ 
నొడలు పెన్నెత్తురు లొలుక నయ్యసుర 
మరలిచూడక పార మదనారి యంత 


=: పినాకి కృష్ణునితో బోరాడుట :- 


హరిం దాంకె బహుపిశాచావళితోడ 
యాదవవీరులు నసురవీరులును 
నాదటం బోరాడ నతిభీషణముగం 
గమలాక్షుసేనలగ్గలిక మైతరుమం 
(బమధథసేనలు భూతబలమును దిరిగి 
జడలు వీడంగ మేను జళుకంద కాళ్లు 
వడవడ వణంకంగ వాతెరలెండం 


950 


మడికి సింగన | 193 


బెదవులు దడపుచు ఖీతిం బెల్లుతికి 
యదవద పజచె నాహరుండున్న కడకు; 
పజతెంచు సేనల భర్చుండు జూచి 
వెజవకుందని నిల్పి వృషభంబు నెక్కె 
గరుడ వాహన యక్షగణముల కంత 
సరభసంబున మహాసంగ్రామ మయ్యె ! 
దిక్కులొక్కట మో సెదిగిభంబులొరలై; 
చుక్క లెల్లడరాలె సురకోటి వెజచె; 
బ్రహ్మాదిసంయమి ప్రతతి భీతిల్లె; 
(బ్రహ్మాోండభాండంబు పగిలినట్లయ్యె ! 
హరుండు పినాకమునందేనుశరము 
లురుముష్టి సంధించి యురమాడనేయ 
హరిశార్‌జ్ఞ నిర్ముక్తమగు శరాష్ట్రకము 
హరుమీంద వెసనేసి యార్చిన గినిసి 
పాశుపతాస్త్రంబుం బశుపతి వేయ 
నాశౌరి యేసె నారాయణాస్తంబు. 960 
ఇరువుర శరములు నెలమినొందొందడం 
బరుషమై రవికోటి పడినచందమున 
డాయుచుం బేర్చి మంటలు మింట నంట 
(మోయుచు రెండస్త్రములు శాంతమయ్యె. 
బ్రహ్మాస్త్రమడరింపం బంకజోదరుండు. 
'బ్రహ్మాస్త్రమున శాంతపజచె నాహరుండు. 
ఆరూఢగతి హరుండనలాస్త్రమేయ 


194 | ద్విపద భాగవతము 


వారుణాస్త్రంబున వారించె శౌరి. 
జలద బాణమునం బాషాణవర్షంబు 
గలగొని యడరింపగాం గృష్టుం, డలిగి 
యురగబాణంబేయ నురక మురారి 
గరుడాస్తమున దానిఖండించివైచె. 
వారణోజ్వలబాణవహనసత్వమున 
వారుదుండదడరింప నద్రులం బగిది 
దారుణంబుగ మత్తదంతులు గవియ 
నారసింహాస్త్ర మున్నతిం బ్రయోగించి 
ఘోరకంరీరవ కోటులచేతం 
గోరి యాకరికోటిం గూల్చె నాశౌరి. 
అంతట హరుండు కాలాంతకమూర్తి 
యెంతయు హరింజూచి యెసంగు రోషమున 970 
దాపజ్వరంబు నుద్ధతిం గూర్చి యేయ 
నేపార నదిసేన నెరియింపం జొచ్చి. 
ఉష్టజ్వరమువచ్చు నురువడిం జూచి 
వైష్ణవాస్రముందొడ్ది వారిజోదరుండు 


-: శీతజ్వరపీడితయె తాపజ్వరము శ్రీకృష్ణుని శరణు వేండుట :- 
శీతజ్వ్బరంబుం జెచ్చెర నేయుటయును 

భూతకోటులు భయభ్రాంతిం గంపింప 

తాపజ్వరంబు మేనుందప్పక కదియ 


వాపోవుచును వచ్చి వారిజోదరుని 
బదములపై(వాలి ప్రణుతింపం దొడంగె. 


మడికి సింగన | 195 


“యదువంశవల్లభ ! అఖిలలోకేశ ! 
కారుణ్యమూర్తివి కంజాతనేత్ర ! 

వారిజోదర ! భక్తవత్సల ! కృష్ణ! 

నెట్టున నీశక్తి నిఖిలజంతువులం 

బుట్టింతు రక్షింతు పొలియంతు వీవ! 
ప్రకృతియుం బురుషుండు పరమశాంతియును 
వికృతులనానీవ విశ్వలోకేశ!” 

అని సన్నుతించెడు నమ్మహాజ్వరముం 
గనుంగొని పలికె నాకమలనాభుండు. 

“నీ వేల వెజచెదు? నీ వున్న యెడల 

సేవ నపథ్యంబు సేసిన వారిం 980 
గారింపు మర్ధి నీకథ విన్నయట్టి 

వారిం బొందక నీవు వర్తింపుచుండు.” 
శీతజ్వరంబంత శివుమేను సోకి 
యాతతజాడ్యంబు నావలింతయును 
ఘనమైన యాతన గంపంబుం గదిసి 
కనుమోద్చి నిద్రించుగతి నుండె నంత; 


-: అంబిక ్రీకృష్ణునిం బ్రార్థించుట :- 
అంబర కేశాంగమరంబుం గొన్న 

థ్‌ 
యంబరాంబర జగదంబ యేతెంచి 
కరకరిం బోరు శంకరశార్‌జ్ఞధరుల 


నిరువురకడంజొచ్చి యేపార నిలిచి 
హరిమోముంజూచి యిట్లని నుతియించె. 


196 | ద్విపద భాగవతము 


“వరద! జగన్నాథ ! వసుదేవపుత్ర! 
దేవవేవారాధ్య ! దివ్యస్వరూప ! 
గోవింద ! మధువైరి ! గోపాలవంద్య ! 
నీవు మేల్మని చూడ నిఖీలంబుం బుట్టు 
నీవు నిద్రించిన నిఖిలంబు నడంగు ! 
మాయచే నఖిలంబు మాయగావించు 
మాయస్వరూప! చిన్మయ ! హృషీ కేశ ! 
మూండుమూర్తులు నీవ మొగివానిమీంద 
పోండిగాం బెరిగెడి పొడవపు నీవ 
బాణుండు దనకు సద్భక్తుండుగాన 
న్థాణుండాతనకినై సమరంబు సేసె; 
భక్తవత్సలుండగు పరమాత్మ నీకు 
భక్తుండుగాని నీ పగవాండు గాండు. 
ఇతనికి నీకును నేమి భేదంబు? 
హితమతిం దలపోయ నేకరూపంబు! 
నీనామమేప్రొద్దు నిష్టతో జపము 

పూని యనుష్టింతుం బుందరీకాక్ష ! 
నను జూచియైనను నాగకంకణుని 
ననుకంప వీక్షింపు” మని సన్నుతింప 
నాతతజయశాలియైన కృష్ణుండు 
శీతజ్వరము మాన్న్ఫెం జెచ్చెర నంత. 


=: బాణుని రెండవ యుద్ధము వా 


అంతయుం గని బాణుండట రథంబెక్కి 
యంతకాకారుండై హరిమీందం గవిసి 


990 


మడికి సింగన | 197 


యురుతరకనకపుంఖోజ్వలంబైన 
శరపరంపరలు భీషణముగాం జొనుప 
హరి వాని బాణంబులవలీలం దునిమి 
యురుబాణ మొక్కట నురమేయుటయును; 
క్రమ్మర మూర్చిల్లి క్రన్నన దెలిసి 
యమ్మురారాతిం బెక్కమ్ములనొంచి 1000 
భల్లమొక్కట వామభాగంబు నొంప 
విల్లూడి పడుటయు విష్ణుండు కనలి 
ధారుణి వడంక పాతాళంబు బెదర 
వారాసి కలంగ దిగ్వలయంబు పగులం 
దారలు డుల్ల నుత్తానచక్రంబు 

దారుణశ క్షిచే దనుజుని వైచె! 
అరమంట లందంద యెగసి మిన్నంద 
నురుముచందంబున నురుఘోష మెసంగ 
గుతీ మానికొమ్మలు కుప్పలై పడంగ 
నతికినక్రియ భీషణ స్ఫూర్తి మెజయం 
గటకకేయూరకంకణ హేతిరుచులం 
బటుతరంబుగ బాణుహులు నజుక 

గని నీలకంఠుండు కమలాక్షు కడకుం 
జనుదెంచి భక్తవాత్సల్యతం బలిక 
“విశ్వజగన్నాథ ! విశ్వరూపాఖ్య | 
విశ్వవిశ్వంభర ! విశ్వసంహార! 
వేదాంగవాహన ! వేదాంతవేద్య ! 


198 | ద్విపద భాగవతము 


వేదగోచర! సర్వ వేదాంతకృష్ణ ! 

అవని భారముమాన్చ నసురాళిం దునుమ 
నవతరించినవాండ వంభోజనయన! 
నీవాదిమూర్తివి నిఖిలమూర్తులును 
నీవేకాకొండొక నెతీంజూప గలండె ? 
బాహాసురుండు నాకు భక్తుండు వీని 


బాహులన్ని యుంద్రుంపం బంతంబుగాదు. 


ననుగ్భపం జూచి మన్నన నాల్లుచేతు 
లునుపవే యనుటయు నుగ్రాక్షుం జూచి 
గరుడుని డిగి వచ్చి కరకంఠు కేలుం 
గరములం గీలించి కమలాక్షుం డనియె. 
“నీ భక్తుండన నేల? నిగిడియే ప్రొద్దు 
మాభక్తుం డీతండు మాప్రాంతవాండు 
మాన్యుండు ప్రహాదు మనుమని కొడుకు 
ధన్యాత్ముండగు బలితనయుండు గాన 
నీతని కరుణించి యిచ్చితినాల్లు 

చేతులు; నినుపూజ సేసెడికొబకు 
నీభక్తులగు వారు నెటి మాకుప్రియులు 
మాభక్తులగువారు మరి నీకు ప్రియులు 
గాక నెందును వేరు గలదయ్య మనకు? 
శ్రీకంఠ ! ” అని పల్కి శివుని వీడ్మొలిపి 
చెలువార నాలుగు చేతులుందక్క 
బలితనూభవు వేయిబాహుల్‌ త్రుంచి 


1010 


1020 


మడికి సింగన | 199 


యేచి నెత్తురుగ్రమ్మ నేపార మేను 
వూచిన మోదుగుం బొలుపారు నతండు 
హరిపాదాంబుజముల కందంద (మొక్కి 
పరమసదానందభరితుండై పలికె 
“ఆదినారాయణ ! అఖిలసన్మునులు 
వేదాంత విదులును వెదకంగ లేని 
భవదీయ శ్రీపాదపద్మయుగ్మంబుం 
దవిలి కొలువగంగంటి ధన్యుందనైతి! 
అన్నిచేతులు నేల యీశానుపూజ 

కున్న చేతులెచాలు నురగేంద్రశయన!” 
అని పల్మ్క విని బాణు హరి డాయంబిలిచి 
తనువెల్ల నిమిరి ఖేదంబెల్ల మాన్ని 
యమరత్వమును బ్రమథాధిపత్యమును 
గషులాక్షుం డిచ్చిన గడుసంతసిల్లి. 


- ఉషాకల్యాణము ఫా 


బలిపుత్రుండును నాత్మభవనంబునకును 

బలకృష్ణ సాత్యకి బ్రద్యుమ్నముఖులం 

గొనిపోయి పూజించి కొమరారు వేడ్క 

ననుపమ మణి భూషణాదు లర్పించి 

యయ్యుషాంగనతోడ ననిరుద్ధుం దెచ్చి 

యయ్యాదవాఢ్యుల కర్థియొక్కించి 1030 
సలకవస్తువులును సమకూర్చి తెచ్చి 

ప్రకట మంగళమైన బలుముహూర్తమున 


200 | ద్విపద భాగవతము 


ననిరుద్ధయుషలకల్యాణవైభవముం 
బెనుపారం జేయించి పెండ్లింటిలోన 
నంద భక్ష వ్రభోజ్యాది వస్తువుల 
నందంద తనిపి యాయసురాధిపుండు 
వేయురథంబులు వేయుయేనుంగులు 
వేయువాజులం బదివేలు ధేనువుల 
బహురత్నభూషణ(ప్రముఖాంబరముల 
బహుళదాసీజనప్రముఖసంపదల 
నల్లుని కింపార నరణంబు లిచ్చి 
యుల్లముల్‌ చిగురొత్తి యొప్పారు వేళ 
ననిపిపుత్తేర నాయాదవో త్తముండు ; 
అనుకంపబాణుం గృతార్జునిం జేసి 
మన్నించివీడ్శొల్సి మహితసంపదల 
నన్నయుం దానును నరిగె ద్వారకకు. 
అనిరుద్ధుండునుషయు నిత్యానందలీల 
మనసిజక్రీడ నెమ్మది నోలలాడి 
రీపుణ్యకథవిన్న నిష్టసాఖ్యములుం 
బ్రాపించు భవరోగ బాధలు మాను 1040 
ధనధాన్యబహుపుత్రదారాభివృద్ధిం 
దనరారకృష్ణుండు దనలోకమిచ్చు 

నని చెప్పుటయు విని యభీిమన్యసుతుండు 
వినుతుందైశుక యోగివిభునకిట్లనియె. 
“ఘనపుణ్యుండగు హరి కల్యాణకథలు 
విని కృతార్థుండనైతి విష్ణుండు మరియు 


మడికి సింగన | 201 


ధారుణి పాలించి ధర్మవ ర్తనల 

నేరీతి విహరించె ? నెజింగింపుండ” నిన 
మధువైరికథలవాజ్మానసగోచరము 

లధిప! ఏర్పడ వినుమని చెప్పదొడంగె 

అని యిట్లు నిత్యధర్మారంభుపేర 

జనలోకనవపారిజాతంబు పేరం 

జతురకళాపూర్ణ చంద్రుని పేర 

నతులవైభవనిర్దరాధీశు పేర 

శోభితనవరూపసూనాస్తు పేర 

నౌభళమంత్రికందామాత్యు పేరం 

గోరి భరధ్వాజ గోత్రసంజాతు 

డారూఢమతి నయ్యలార్యనందనుండు 
శృంగారరసకళాశ్రితవచోధనుండు 

సింగనామాత్యుడు చెలువగ్గలింప 1050 
సలలితరసభావశబ్దగుంభనల 

వలనొప్పగశీభాగవతపురాణమున 

మహనీయమగు దశమస్మంధసరణి 

విహితలీలనొప్పు విష్ణుచారిత్ర 

మారూఢభక్తి కల్యాణకాండంబు 

నారవితారార్మమై యుండంజెప్పె. 1053 


కల్యాణకాండము సమాప్తము. 


WIENS 


202 | ద్విపద భాగవతము 


శ్రీరస్తు 
శుభమస్తు 


ద్విపదభాగవతము 
జగదభిరక్ష కాండము. 


భీరమ్యుండగు వుందరీకలోచనుండు 
ద్వారకాపురినున్న తటినొక్కనాండు 

- నృగుని శాపవృత్తాంతము :- 
సాంబుండులోనుగా సకలకుమాళ్లు 
నంబుధీతీరవిహారణ్యభూమి 
మృగయానురక్తులై మెలంగుచుం దప్పి 
తగ నిట్టికందువం దడయకవెదకి 
యొకనూతిలో నొాక్కయూసరవెల్లి 
వికలమైపడియుండ వెజింగంది చూచి 
“యెన్నడుపొడగాన మిట్టిగాత్రంబు 
నిన్ని వన్నెలుగల యీసరటంబు 
కటకటా ! ఈ కూపగతమైనదనుచుం 
బటుశక్తి నందజుబట్టి యీడ్వంగను 
వెడలకయుండిన వెన్నునితోడ 
కడువేగం జెప్ప నక్కడికేంగుదెంచి 
కూపగతంబైన కృకలాసకంబు 


మడికి సింగన | 203 


శ్రీపతి వీక్షించి చేతను దివియ 

నది దివ్యపురుషుండై నంబుజోదరుని 
పదపంకజములకు భక్తి మొక్కుటయు 
హరిజూచిపలికె “పుణ్యాత్మనీకిట్టి 
సరటజన్మంబేల సమకూరి ” ? అనుండు 
“అనఘాత్మ! నృగుండ నిక్షాకువంశజుండ 
బెనుపడ సంపదంబేర్చినవాండం 
దారకంబులు వృష్టిధారలు నిసుక 
వారాసితరగలు వడినెన్న వచ్చు 

గాని నేవిప్రసంఘములకు నిచ్చు! 
ధేనుసంఖ్యలు గణుతింపంగంజాల 
నొకపుణ్యదినమున నొకవిప్రవరున 
కొకగోవునిచ్చిన యురక యాకుల్ణి 
క్రమ్మర నామంద గలసిన నెఖుంగ 
కమ్మొద వొక బ్రాహ్మణాధ్యుని కొసంగ 
మును ధారకొన్న యాముసలి బ్రాహ్మణుండు 
తనకుల్డి తప్పిన దడవుచు వచ్చి 

యా విప్రనింటిలో నేసారుచున్న 
గోవును గొనిపట్టుకొనిపోవ నాపి 
“యేమి కాజులు చప్పెదీ కుత్టినాకు 
భూమీశ్వరుండు ధారపోసినవాండు 
రాజుచే మును పరిగ్రహముంగన్నాండ 
యీజాగంబెజుంగు నాయిది కులీయగుట 


204 | ద్విపద భాగవతము 


ధరణీశుకడకుం బోదము రమ్మటంచు;” 
“నిరుపురు నాకడ కేతెంచి నన్ను 20 
దీవించి యిద్దజుం దెజగెల్లం జెప్ప 
భావించి రెండవ బ్రాహ్మణుంజూచి 
వేవిరపడి; మీకు వివరింప నేల 
యీవిప్రునకు మొన్న యిచ్చిన కుట్టి 
తొజంగంది వచ్చినా దొడ్డిలోనున్న 
యెొజుంగక నిచ్చితి యితప్పు సైచి 

వెలయ నీకుల్ణి యీ విప్రనకిమ్ము 
నులియకం గొనిపొమ్ము నూజుధేనువుల” 
ననవుండు నవ్విప్రండనలంబువోలెం 
గనలుచు6 బరుషవాక్యముల నిట్లనియె 
“ద్విజనకిచ్చిన సొమ్ము వీడ్చడ నిచ్చు 
కుజనుండు దుర్గతి గూలు పెక్కేండ్లు 
దరం బ్రతిగ్రహధనత్యాగి దుర్హటము; 
పరగంగ ధనమీని పతి జంబుకంబు 
నగుదురి ట్లైటింగియు నన్యాయమాడం 
దగదయ్య నాకిచ్చి ధర్మచారిత్ర 1” 

ఎన్ని చెప్పిన కుట్టిీనీనంచు నతండు 
(గన్నన దనయింటికడకుం గొంపోవ 
యీవిప్రవరుంజూచి యిట్లంటి “నీకు 
యీవట్టి మొదవేల? ఇదెనీకు లక్ష 30 
గోవుల నిచ్చెదంగొని నీవుకరుణ 


మడికి సింగన | 205 


కావవే నన్ను దుర్గతింద్రోయ ” కనుండు 
“ధారుణీశ్వర ! నాకుం దగ దొంగటాలు 
*ధారవోసెద వేట దానంబు నీవు 
కుబుమట్టు పొడవును కొమ్ములుగలిగి 
తెబిగగు చన్నులు తీరైన తోంక 
చక్కదనము నొక్కచక్క మేయుటయుం 
నెక్కడ విడిచిన నిల్లుచేరుటయుం 
గ్రేపులు బీలుచునర్శిలిని మాశిశువు 
లేప్రొద్దు వేడిన నీడనిచ్చుటయు 
కడుసాదునై లక్ష్మిగతి నింటిలోన 
నుడుగక నీధేనువుండిన జాలు; 
యిదిదప్పిపోయిన నింటివారెల్ల 
మదిలోన మలమల మటుంగుచున్నారు; 
యీకుణ్టినాకు నీ వీవోపలేని 
యేకాజులుమ జెప్ప కిట్లొండు మాట 
నాడితి కృకలాసమైయుండు ” మనుచు 
నాడి బ్రాహ్మణుడు శాపంబిచ్చె నంత; 
వడవడ వణకుచు వడినేంగి యతని 
యడుగుల పైబడి యతనితోనంటి 
“నీకష్టజన్మంబు నేనోర్వజాలం 

జేకొని నన్ను రక్షింపవే” యనిన 

“హరి లోకరక్షార్థమైకృష్ణుండనంగం 


1. ధావోసేదవు+ఏట. ఏట=పక్షపాతము. 


206 | ద్విపద భాగవతము 


బరగు నాతని కరస్పర్శమాత్రమున 
నీకష్ట శాపంబు నీంగి నీపుణ్య 

లోకంబు నొందు సుశ్లోక ! పొమ్మనిన” 
తడయక యీకష్టతను బొంది యిందుం 
బడనిపాటులంబడి పద్మాయతాక్ష ! 
వేదాంతవేద్యులు వెదుకంగలేని 
నీదివ్యచరణ సన్నిధిగంటి మంటి 
పనివినియెదనో కృపారసపూర్ణ! 

అని చెప్పి కృష్ణున కందంద మొక్కి 
కనకవిమాన సంకలితుందై నృగుండు 
చనియె దివ్యులుకొల్వ జంభారిపురికి 
అతండు వోయినయజూచి యద్భుతంబంది 
శతదళనేత్రుండచ్చటివారి కనియె. 
“హాలాహలాభీలమగు వహ్నికంటెం 
గ్రాలును విప్రవర్గపుకోపవహ్ని 

వారల సొమ్ములెవ్వరు హరించినను. 
దారుణలీల బాధలం బెద్దగాల 50 
మలమటంంబొంది కీటాదులై పుట్టి 
పొలిసిపోదురు కులంబులు గూలిపోవు 
నదిగాన విప్రుల యర్థమీభంగి 

మది జూడవలయు నెమ్మది గోరువారు” 
అనుచు పుత్రులు దాను నరిగి మురారి 
తనమందిరమున సంతసలీల నుండె. 


మడికి సింగన | 207 


-: వసంతబుతువర్ణనము :- 


అంతట సకలలోకానందమగుచుం 
గంతుని సామ్రాజ్యఘనలక్ష్మి యనంగ 
పరమానురాగసంపన్న కారణము 
విరహిమానసమహావిద్వేషణంబు 
శుకకోకిలాలాపసుస్వర ప్రదము 
ప్రకటితదంపతి ప్రాణవల్లభము 
మధుపకుటుంబికామందిరాంగణము 
మధుర సౌరభశైత్యమాంద్యకారణము 
"ప్రాలేయకులవార్థి బడబానలంబు 
నానొప్పి వనముల నవకంబులెక్క 
మానుగానేతెంచె మధుమాసలక్షి ట్రై 
తరులతావలులకుం దమకంబులెక్కి 
పరిమళంబై మందపవనుండు వీచె; 60 
గుమురెక్కి తరులెల్లంగొనచిగురాకు 
గములు క్రొన్నన నవకపు మొగ్గ మొగ్గ 
వలిమొగ్గ క్రొవ్విరి వలపులు గులుక 
వెలిపూవు నూనూంగు పిందెలుగాయ 
కసుగాయ పులికాయ కడునొప్పు దోర 
పసనుపండులు వనిపండులు గలిగి 
తరువు లెల్లను గల్పతరువుల భంగి 
పరువమై చూపట్టు పరిమళ్రీల! 


1. ఒకేపాదము కన్పట్టుచున్నది. 


208 | ద్విపద భాగవతము 


వాసంతి వనములు వాసనగలిగి 

వాసికి నెక్కిచామంతులు పూచె; 
గొజ్జంగలలరుల గొమరారు మరుని 
సజ్ఞపట్టులభంగి సౌరభంబొలసె; 
కందర్చుటమ్ముల కరణిని వెడలి 
సింధువారంబులు చెన్నారం బూచె; 
మగువలగండూష మధుకేళిం దేలి 
పొగడలామని వేళం బొగడొంద యబూచ్చె; 
తన్నాసపడి చూడం దరుణీజనంబు 
తన్నాసపడిపూచె దగనశోకంబు; 

తన్నిన నలరుటే తగవంచు సతుల 
కన్నుసన్నలం దిలకంబు చూపట్టై; 
సుదతుల కౌంగిళ్ల జొక్కులం జొక్కి 
ముదమంది కురవకంబులు మానుపడియె; 
పాటలు చెవివిని పాటలీతరులు 

పాటిల్లై సతుల యాపాటల నలరి; 
సంపంగిపూ దేనె చవింజొక్కి క్రింద 
గుంపులై యలరెడు గొదమతుమ్మెదల 
పానాఖీరతిం జొక్కి పతులును సతులు 
గానంబు లొనరించు గతిని జూపట్టె; 
కాయజుందదె దండు గదలి యేతెంచె 
రాయడి యడలి బోరన గూడుం దనుచుం 
గోయని యెలమావి కొమ్మల మీందం 


70 


మడికి సింగన | 209 


గోయిల లెలిగించె కొమరగ్గలింప; 
భావజుతైలోక్యపట్టంబు గట్ట 

దీవించం జనుదెంచు ద్విజులచందమునం 
జెలరేంగి యెల్లెడం జిలుకలు (మోసె; 
వెలుగొందు చంద్రుడు వెన్నెలతేట 
పరువంపు చిన్నిపూపాటన నమర 
మురిపెంపు నవ్వు కెమ్మోవులం దనరం 
గౌనులు నులియంగం గరతాళగతుల 
సానురాగంబుల శౌరిం బాడుచును 
సన్నులచాయలం జతురులాడుచును 
నన్నులన్నుల వెడ యాటలాడుచును 
సీరితో ంబలుమారు చెనకి నవ్వుచును 
మేరలు మీటి సమేలంబు లాడి 

కలసి వినోదింపగా సీరపాణి 

యలసి యంగము సోల నందంద సొక్క 
వెలసిన నెరివేణి వ్రేలాడ చమట 

కలసి కస్తూరి యెక్క వలువ లెల్ల 
గటకాంగులీయకగై వేయహార 
పటుకిరీటప్రభాపటలి శోభిల్ల 
మదియించు దివిజసామజము చందమున 
నెదుజివ్వరును లేక యేపు దీపింప 
తరుణులుం దనుగొల్వం దరులతావలులం 
బరికించి చిత్తవిభ్రాంతిమై పలుకు; 110 


270 | ద్విపద భాగవతము 


“ఏలకో! ననుంజూచి యీరాజశుకము 
శీలించి మొగమొట్బి సేయుచున్నదియ! 
నాయంబరంబుల నలుపెల్లంగొన్న 
దీయలి!” అని కన్ను లెజ్జదేయుచును 
దరువులెల్లను నేడుం తనుజూచి నవ్వ; 
“నరుణించె కింశుకంబది యేమి!” అనుచు 
వదనంబు వఖువట్లు పట్టి మైదప్పి 

గదిమి దిగ్గనలేచి కాళిందిం జూచి 


-: బలరాముండు యమునను నాగలిచే నెత్తుట :- 
“ఓ సూర్యకన్యక! ఓలోకమాత! 

ఓసారసల్లాప ! ఓసారసాక్షి 

నీరువెట్టుము లేక నిలువంగజాల 

బోరన నుదకంబుం బోయవే!” అనుచు 
బలుమారు పిలిచిన బలుకక యున్నం 
గలుషించి పరుషవాక్యముల నిట్లనియె. 

“పిలిచిన నామాట పెడచెవిం బెట్టి 

పలుకవు మదిలోన భయమంది రావు! 
మలినాంగి! నీమేని మదమెల్ల నడంచి 

దళనంబు సేసి యుద్ధతమాన్తు” ననుచు 
నదలించి హలమున నమ్మహాతటము 

విదళించి తివిసిన వెజఖంగొంది యమున 120 


-: యమున బలరామునిం బ్రార్ధించుట ర 


వడవడ వడంకుచుం వచ్చి తాలాంకు 
నడుగులపై వ్రాలి యరుదొందం బలికె. 


మడికి సింగన | 211 


“ఓ సర్వలోకేశ ! ఓ సుప్రకాశ! 

ఓ సౌమ్యహృద్దేయ ! ఓ రౌహిణేయ! 
ధరణిభారముం బాప దనుజుల నదంపం 
గరమర్థి దేవకీగర్భంబునందుం 
జెలువారం బుట్టిన చెలువుండ వీవ! 
బలభద్రం బలప్రలంభధ్వంసరామ! 
జడసంగతి బలచంచలచి త్తమలినం 
దడయక నీ మహత్వముంగానం గలనె? 
నెలతలు సేసిన నేర్చు నేరములుం 
దలంకక లోగొండ్రు ధన్యులే ప్రొద్దు” 
అని వేడుకొనుచున్న యమున మన్నించి 
ఘనదయామతి హలకర్షంబు విడిచె 
ప్రీతిం గాళింది విభేదనుండనుచు 
నాతని దీవించి రమర సంఘములు! 
బలుండు నాంగట గొల్వ వాసినచోటు 
బలతీర్థ మన ధాత్రిం బ్రఖ్యాతమయ్యె. 
అచట కృతస్నాతులైన మానవుల 
కచలిత విష్ణులోకానంద మొదవు! 180 
ఈభంగి బలభధ్రుం డెంతయు వేడ్క 
యాభీరు సతులతో నెమునరగీడించి 
యేపారు నిబ్బంగి నీయాజు నెలలు 
ప్రేపల్లెలోపల వేడ్మలు సలిపి 
హరింజూచు తలంపున నట ద్వారవతికి 
నరుదెంచెం బ్రజబాలలర్థిం దన్ననుప 


272 | ద్విపద భాగవతము 


=: పౌండ్రక వాసుదేవుని వృత్తాంతము :- 


నాలోన గర్భ దేశాధినాయకుండు 
పాలసచిత్తుండు పొండ్రభూవిభుండు 
హరితో విరోధియై యతని చిహ్నములు 
తరమిడి ధరియించి తానంతం బోక 
వానుదేవుండను వలనొప్పం బేరు 
భాసురంబుగం దాల్చి పటుశక్తి మెజసి 
యక్షౌహిణీద్వితయము తన్నుం గొలువ 
నక్షతబలశాలియై దండు వెడలె. 
ఆరాజునకు మి(త్రు(డై కాళశిరాజు 
ధీరుండక్షౌహిణీ బ్రితయంబుతొడం 
బటుశక్తి నతనికి బాసట యగుచు 
భటదంతిహయరథప్రతతితో నడువ 
నీరసంబునం బౌండ్రుందే తెంచిపేర్మి 
ద్వారకానగర ముద్ధతి డాయవిదిసి 


140 


=: పౌం[డ్రుండు దూతను శ్రీకృష్ణుని వద్దకు బనుచుట :- 


హరి సన్నిధికి దజ్జుండను దూతంబనుప 
నరుదెంచి తగ సుధర్మాభ్యంతరమున 
వృష్టిభోజాంధక వీరులు (గొలువ 
నిష్టవర్తన నున్న యిందిరారమణుం 
గనిమొక్కి తనవచ్చు కార్యమంతయును 
వినుపించం జొచ్చెను వెజపింత లేక. 

“ఆ పౌండ్ర నృపతి యాహవదండవాణి 


మడికి సింగన | 213 


భూపాలతిలకంబు పుత్తెంచె నన్ను. 
ఆతండు నీతోడ ననుమన్న మాట 
లాతతంబుగ విను మంభోజనయన! 
వసుధ భారము మాన్పవైరుల నడంప 
దెసలం బెంపంగ వాసుదేవుండ నేను 
నాచిహ్నములుం దాల్చి నాపేరుం దాల్చి 
యీచావుం దెచ్చుకో నేంటికి నీకు? 
ఘనగదాశంఖచ(మును శార్‌జ్ఞమును 
గనకాంబరంబును గరుడకేతనము 
మకరకుండలములు మణికిరీటంబుం 
బ్రకటంబగుజలసత్ర్రసవమాలికయు 
నివినాకు వేవేగ నిచ్చి ప్రాణముల 
సవరించుకొని నన్నుశరణంబుం జొరుము; 150 
కాదేని నాతోడ కదనంబు సేయ 
నాదటం బేర్చి రమ్మని చెప్పె” ననుండు; 
విని జనులందజు వికవిక నగంగ 
ఘనుడు కృష్ణుండు వానిం గనుగొని పలికె. 
“కండక్రావ్వనం గన్నుం గానకం బెక్కు 
దుండగంబులు పేలి (త్రుళ్లుగా కేమి! 
భండన భూమిలోం బరిమార్చి వాని 
కండలు భేతాలగణముల కిత్తు.” 

అని పల్కి దూతకు నర్హ్యవస్తువులం 
దనిపి వీడొలుప నాతండు పౌండ్రుతోడ 


274 | ద్విపద భాగవతము 


హరి వాక్యములు జెప్ప నతండు కోపించి 
దురమున కేతెంచె దోర్డర్వ మెసంగ 


-; పొండద్రుండు హరినిం దాంకుట :- 


బహుదళంబులతోడం బౌంద్రుం దేతేర 
నహిమాంశు సమతేజుండగు వెన్నుందెటింగి 
పరంగు సారథ్యదర్పంబు మెజియం 

దేరెక్కి శస్తాస్తదీప్తలు నాలయం 
బాంచజన్యధ్వని పరిపంథి 'సేనం 
జంచలించంగ వచ్చు శౌరిపై నడరి 
పరిఘతోమరగదాప్రాసచక్రములుం 
గురిసిన, మురవైరి క్రూరబాణములు 
నడవులనేర్చు కాలాగ్ని చందమున 

దొడరి సేనలనెల్ల ద్రుంచివెచుటయుం 
గనుంగవ కెంపొందం గడంగి పొండ్రుండు 
తనసేనయురికొల్పి దళములం దాకె. 
కృత్రిమ చక్రంబుం గినిసి వైచుటయుం 
శత్రుండు బెగడ నాచక్రంబు నటి; 
గదయును విల్లును ఖండించి తేరు 
చిదురుపలుగం జేసి సిడముంద్రుంచుటయు 
బటిగొని వాలును బలుకయుం గొనుచు 
నథిముటి నార్చుచు నరుదేరంజూచి 

హరి శార్‌జ్ఞమున భల్లమరివొసి కంఠ 
మరుదార లక్షించి యార్చి వైచుటయు 


160 


మడికి సింగన | 215 


మకరకుండలరత్నమకుటంబు తోడం 
బ్రకటోల్ముఖము భంగి పడియె తచ్చిరము. 
కూలిన పౌండ్రుం గన్గాని సేనలెల్ల 
నాలచందంబున నందంద పజచె. 


=: పౌండ్రుని మరణమునుగాంచి కాశిరాజు శ్రీకృష్ణునిపై గవిసి మదియుట:- 
కని కాశిరాజు “నేంగలుగంగ నేల” 

గనుకని పార” నొక్కట నిల్వుండనుచు 

దళముల బురికొల్సి దైత్యారితోడం 

దలపడి బహుబాణతతుల నొప్పింపం 170 
గోలవ్రేసిన (మోంయగు కోల్పులభంగి 

వాలమ్ములురమున వడింగీలు కొలుపం 

'గాలాగ్ని సదృశభీకరచక్రనిహతి 

ముడివడు బొమలతోం బొలుచు మస్తకముం 

బడవైచి యార్చె; నీ భంగి శాత్రవుల 

నిరువురం బొలియించి యిందిరాధీశుం 

డరుదెంచె ద్వారక కమరాళి పొగడ. 

-: కాశిరాజు కుమారుండు రుద్రుని వరమును బొంది కృత్తిని బుట్టించుట: - 
కాశీశ్వరుని తల ఘనచక్రనిహతిC 

గాశిగాంగూలినం గని పౌరులెల్ల 

నడరి సోద్యంబంద యాయొక్క శిరము 

పడియె కుండలమణిప్రభలతో నపుండు. 

అతివలు దుఃఖీంప నతని నందనుండు 


1. ఒకే పాదమున్నది. 


216 | ద్విపద భాగవతము 


సితకీ ర్షియగు సుదక్షిణుండను వాండు 
తన తండ్రి తల యౌటందా నిశ్చయించి 
ఘనభక్తి నగ్నిసంస్మారంబు సేసి 

యతుల సమాధి నివ్రాత్ముండై ప్రమథ 
పతినాత్మ నిలిపి తపంబాచరింప; 
హరుండు ప్రత్యక్షమై “యడుగుము నీకు 
వరమిత్తు” ననుటయు వాండు “మజ్జనకుం 180 
జంపిన పాపాత్ము సమయించు నట్టి 
పెంపు ప్రసాధింపు భీమాక్ష ! అనుండు 
ఆదేవుండును “దక్షిణాగ్ని గుండమున 
నాదరంబున విప్రలాభిచారాఖ్య 
హోమంబు సేయంగ నొకకృత్తి పుట్టి 
సోమిచ్చి నీశత్రుం జుజుపుచ్చు ” ననుచు 
హరుండదృశ్యుండయ్యె నంత బుత్విజుల 
నరుదార వెల్పింప నాయగ్ని వలన 

-: అగ్నిలో నుండి పుట్టిన కృత్తి శ్రీకృష్ణునిపై వెడలుట :- 
నాలోన భయదజిహ్వాలవక్రంబు 
ఫాలనేత్రంబును బాహాశతంబు 
శూలతోమరగదాక్షురికాదిఖిండి 
వాలచక్రములు దుర్వారాయుధములు 
చటులకఠోరదంష్టలు తాదనములు 
కుటిలపు బొమ్మలు క్రూరద్రుష్టులును 
దీర్హ తాభీలత తీవ్రాట్టహాస 


మడికి సింగన | 217 


గర్హరస్వరములు ఘనశరీరంబు 

నడర లోకములెల్ల హరుండొక్క వేట 
మడియింపం బుట్టిన మాడ్మియో యనంగం 
బదతాదనముల భూభాగంబు వగుల 
నదరి *లోహితవర్ణ మదరి యందంద 190 
“ఎవ్వని బరిమార్తునిట పంపు మనుండు” 
నవ్వాసుదేవుని నడచిరమ్మ” నిన 
బహుభూతథాకినీప్రతితోడ వచ్చి 
దహనార్చు లొలయ నాద్వారకం జొరంగ 
కారగ్ని దరికొన్న ఘనసత్వచయము 
పారెడుగతి జనప్రతతి రేంపజచి 
యతివలతో జూదమాడుచు నున్న 
శతదళాయతనేత్రు సన్నిధి నిల్చి 

“ఇదె యొక్కక్షృత్తి యహీనాగ్ని శిఖలం 
గదిసి పట్టణమెల్లం గాల్బుచు వచ్చె 
నిక్కడ దిక్కు లేదీబారిం గడపి 

(గ్రక్కున మమ్ముల గావవే కృష్ణ!” 

అని యార్తులై పలుక నాపాౌరజనులం 
గని కేల వారించి కడకంట నగుచు 

నది మహేశ్వరకృతియౌ కృత్తి యగుట 
మదిలోన నెతింగి సౌమ్యజ్ఞాన విభుండు; 


1. అర్లము చింత్యము 
థి 


218 | ద్విపద భాగవతము 


=: శ్రీకృష్ణుండు సుదర్శనమును గృత్తిపై పనుచుట :- 


తనుకొల్చియున్న సుదర్శన పురుషు 
గని నల్ల నవ్వుచు కనుసన్నం బనుప 
నమ్మహాచక్రంబు హరి యాజ్ఞం బూని 
క్రమ్మన నేతెంచి కాలాగ్ని వోలె 
శతయోజనోత్తాల చటుల విగ్రహము 
శతభుజసమదోగ్రశస్రాసగ్రములును 
ఘనసహస్రార్మనిర్ణతతీవ్రరుచులం 
బెనుమంటలెగయ నాభీలమై పేర్చి 
హరి చక్రమేతెంచు టాలించి కృత్తి 
మజలె బిట్టొఅలుచు మది విహ్వలింప 
పజిగంగ నయ్యెదుప్రవరసాధనము 


యలిముతి పెనుకొన నదికాళిం జొచ్చె. 


చొచ్చిన నిట్టట్టు సురగంగ నీక 
నచ్చక్ర మడరి ఘోరానలశిఖల 
నాబుత్విజులతోడ నాకృత్తితోడ 
నారాజుతోడ జనావళితోడ 
ఘనశతాంగక వాజి గజశాలతోడ 
ధనధాన్య వస్తు సంతానంబుతోడం 
*బొలుపారుసాధగోపురములతోడం 
గాశీపురము చక్కగాం జేసి కాల్చి 
యీ శేషి హరి పాలికేతెంచి మొక్క 


1. ఒకే పాదము కన్పట్టుచున్నది. 


200 


మడికి సింగన | 219 


నీకథావర్ణన మెల్ల వారలకు 
వ్రాకటకృత్యముల్‌ బాధలు నడంగు 210 
పుత్రసంపదలును భోగసంపదలు 
శత్రుక్షయంబు మోక్షము నిచ్చుచుండు. 
అని చెప్పుటయువిని యభిమన్య సుతుడు 
వినతుండై శుకయోగివిభుకిట్లనియె. 

“ఆ మందలో నుండి యరుదెంచి యచట 
కామపాలుండేమిగతి విశ్రమించె? 

ఆతని చరిత్రంబు ననిశంబు వినంగం 
గౌతుకంబయ్యె నాకథం జెప్పు ” మనిన 
తనరార మైందుని తమ్ముండ ద్వివిదుం 
డనువాండ శూరుండ నర్శ్మజు మంత్రి 
రామునకై పూని రావణుతోడ 
భీమాహవము సేసి పేర్చినవాండ 
నెలకొన్న రణవీథీని ద్రుంచివైవం 

గెలసి నాచెలికాని కెలసంబుం దీర్తు” 240 
అని పల్మియార్చి మహాశూలమెత్తి 

కొని వైచుటయు సీరి క్రుంకి మైందప్పి 
ముసలంబుంగొని బెట్టు మోదిన వాండు 
వెసమహాతరువెత్తి వేసి యార్చుటయుం 
దప్పించుకొని సిరి తరుచరుమీంద 
గుప్పించి యుటికి ముక్కన ముష్టింబొడువ 
తెరలక వానరాధిపుం డొక్కపెట్టు 


220 | ద్విపద భాగవతము 


తరుణులు బెగ్గిలం దరువృష్టిం గురిసె 
లాంగూలమున వేసి లలి నఖాగ్రమున 
నంగంబుం జీరి మేనందంద కజచి 
పిదికిటం బొడిచినం బెనుమూర్చ నొంది 
పడిలేచి యాబలభద్రుం డాతనిని 

గళమున జిక్క నాగలి దగిలించి 
యలుకమై రోంకట నందంద పొడువ 
హనువులు పగిలి మైయదటెల్లం బొలిసి 
కనుమూసి నెత్తురు గ్రక్కిరోంజుచును 
బవిదాంకి కూలిన పర్వతంబనంగం 
బఖ్లవగేంద్రుం డిలుంగూలి ప్రాణంబు విడిచె. 
ఉవిదలందజు వెజింగంది కీర్తింప 
దివిజసంఘము రాము దీవించిరంత 250 
నలిన నేత్రుండున్న నగరికేతెంచి 

హలి కృష్ణుతోడ నయ్యగచరువార్త 
వినుపింప శౌరియు వివిధబాంధవులు 
వినతు లొనర్చిరి వెసరామునంత 


-: సాంబుండు ధుర్యోధనుని కుమార్తె లక్షణ నపహరించుట :- 


అంబుజోదరపుత్రుం దతిరథో త్తముండు 
జాంబవతేయుండు సాంబుండు ఘనుండు 
కోరి ధుర్యోధను గూంతు లక్షణను 
వారణపురి స్నయంవరమునందునను 
వరియించి కొనిపోవ వారలందజునుం 


మడికి సింగన | 227 


గురుపతి కెళింగింపం గోపించి యతండు 
“ఏ మేమిరా! సాంబుండే నాతనూజ 
నేమని కొనిపోయె నెట్లు జూచితిరి ? 
కురువంశజులతోడం గూడి యాదవులు 
పరిణయ ప్రాప్తలే పరికించి చూడ? 
పడుచువాండీకన్య బలిమి గొంపోవం 
దడయకం జూచుట తగవుగాదతని 

బట్టి తెత్తమటంచు బలములతోడ 
దట్టుండై వడి సుయోధనుం డుగ్రవృత్తి 
వెడలి యార్చుచుం దాంకి విష్ణునందనుని 
దడయక శస్తాస్తతతుల నొప్పింపం 260 
గనిపోయి తిరిగి యగ్గలిక మై వేంచి 
తన రథంబఖిలవ ర్తనలం గ్రీడింపం 
బదియార్చి విలుగుణధ్వని చేసి శరము 
లడరింపం గురుసేన నందొక్కపెట్ట 
మురిసె రథంబు లమ్ముల గీటణంగెం 
గరులు రోంజుచుంగూలెం గాల్బలం బణంగెం 
దరమిడి సాంబుకోల్లల కోహటించి 
తిరిగిసేనలు రాజుదిక్కున కొదుంగ 
గినిసి యాతని శల్యకేతుండు దాంకం 
గని రాజుతమ్ముండు గర్భ సౌబలులు 
వెనుంబ్రాపుగా బాణవృష్టి వేల్పుటయు 
ధనువుసారించి యాదైత్యారి సుతుండు 


222 | ద్విపద భాగవతము 


కాండగ నేడు మార్గణముల నేసి 

యేడు బాణముల మహీశు నొప్పించి 

యతని తమ్ముని నాల్దుటమ్ములం గ్రుచ్చి 

శతసాయకంబుల శకునిపైం గప్పి 

తొలంగక శల్యకేతుని విల్లుం దునిమి 

బలముల శరపరంపరలం గూల్చుటయు 

నతని విక్రమకేళి కచ్చెరు వంది 

యతులితంబగు యోధులందఖజుం గూడి 270 


-: కురువీరులందజుం గూడి సాంబుని విరథునిగాం జేసి పట్టుకొనుట ఫా 


కురుపతి విలుద్రుంచెం గొసరేది కర్షుం 
డరదంబు నుగ్గాడె హరుల గీటణంచె; 
విరథునిగాంజేసి వెలందుకతోన 
యరదంబుపైనిడి యతనిం దోతెంచె. 
నాకన్య బెగడొంద నాకుమారకునిం 
జేకొని బంధించి చెరంబెట్టిరంత 
-; బలరాముండు యాదవుల కోపమును జల్లార్చి స్వయముగా హస్తినాపురికి 
వెడలుట :- 
కరిఘోటరథభటోత్మరములతోడం 
గరిపురిపై దండుగదలుటం జూచి 
బలభద్రుం డది “యెంతపని మీరలేమి 
తలంచి కౌరవులపై దండుపోయెదరు? 
యాదవులందు నెన్నడు కౌరవులకు 
భేదంబు లేనిచో బ్రీతి నందెటింగి 


మడికి సింగన | 223 


యేమిసేసిన వార లేమన్న వారొ! 
ఆమార్గ మెల్లను నబిసి సామమునం 
దెలిసి సాంబునిం దోడితెచ్చెదంగాని 
కలహంబునకుం బోవకారణం బేమి?” 
అని వారి వారించి యట రథంబెక్కి 
చనియె నుద్ధవుండు తోంజనుదేర సీరి. 
అరిగి వారణపురోద్యానంబులందు 
కరమొప్ప విడిసి యక్మామపాలుండు 280 
దనరాకం జెప్పి యుద్ధవుం బంపుటయును 
జని యమ్మహాత్ముండాస్థానంబు నందుం 
గురురాజు సచివు శకుని దుస్ససేనుం 
గురుభీష్మకపబాహ్లీకులు గొలువంగం 
గొలువున్న యతనిం గన్సాని పొడచూపి 
భలభద్రురాక నేర్పడ జెప్పుటయును; 
నతిసంభ్రమంబున నందజుంగూడి 
యతని సన్నిధి కేంగ యర్ధింబూజించి 
సేమంబులడిగి యాసీరి నీక్షించి 
“యేమివిచ్చే సితి రెజిగింపుండనిన” 
ధార్తరాష్టులును బాంధవులును వినగ 
నార్తరక్షణశీలి హలపాణి పలికె. 

“కోరి మామేన త్ర కొడుకులు మీరు. 
ఆరూఢి మీకు మేనల్లుండుగానం 

దన మేనమజందలిం దరళాయతాక్షిం 
జనవునం గొనిపోయె సాంబుండు దీనం 


224 | ద్విపద భాగవతము 


గలంగి విరోధింపుట ర్హంబుగాదు 

వెలందితో నాతని విడిచి తెండ” నిన. 

అల్లన నవ్వుచు నాసుయోధనుండు 

ప్రల్లదంబున బలభద్రుతో ననియె. 290 

=: హేళనచేయు సుయోధనునిపై నాగ్రహముచే సీరి హస్తినాపురిని 
నాగలిమొనచే లేవనెత్తుట :- 

“అకట! గురుస్థానమని నిన్నుంజూడ 

మెకమెకపడు మందమేళముల్‌ తగునె ? 

"ఒకనిం గొల్పిన వారలుర్విలో మీరు! 

ఆదిగ ర్భేశ్వరులగు కౌరవులకు 

యాదవులకు వియ్యమందంగం దగునె? 

మిమ్మేలురాజును మీరును నాకు 

నెమ్మి యీడొనరింప నెంతటి వారు! 

హరి మంచితనమున నన్నియు నొప్పె 

జరగుట సల్లాపసహజభోజనము 

సలిపి మన్నించినం జనవున మీరు 

కలసి వర్తింతురుగాక యేనాట 

నెక్కడి బాంధవంబిక! మాకు మీకు 

ఫక్కి వోనాడంగం బని లేదు వేగ 

విచ్చేయుమను కురువిభుం జూచి సీరి 

చిచ్చులో నెయ్యింబోసిన భంగి మండి! 


“కాలుండు ప్రేరేపం గానక యిట్లు 
1. ఒకేపాదమున్నది 


మడికి సింగన | 225 


ప్రేలెదవేల? నీ పెంపెల్లం బొలియ 
వరుస నెటుంగక వదరెదుగాక 

హరికి నీకును నేది యంతర మోరి! 300 
ఎవ్వరు నాకుమీ రెందబున్నారు ? 
ఎవ్వరుగలరు నీకీబారి గడప! 
నీబలంబులు నిన్ను నీపట్టణంబు 
నాబాలవృద్ధమై యమునలోవైతు!” 
అనిపేర్పి దరించి హలదండమెత్తి 
ఘనరౌద్రలయకాలకాలుందో యనంగ 
కరిపురికోట నాంగటి వాతగ్రుచ్చి 
భరమున నుంకించి పటుశక్తిం దివియ; 
నదియొడ్డగిలి పడ నఖీలమానవులు 
బెదరి నిల్వంగలేకం పృథివిపై (బ్రాల 
భీతిల్లి సంధులు వృథివి వేచజువ 
నాతురారావంబు నందంద చెలంగ 
నాంబి కేయుండు విని హలిచందమెథింగి 
సాంబుని విడిచి లక్షణసమేతముగం 
దోకొని సకలబంధులుం దస్నుగొలువ 
నాకౌరవేశ్వరుం డాపగాతనయు 
విదురుల మాట నిర్విఃఖ్లయడై వినుచు 
బదరుచు నేతెంచి బలభద్రుంగాంచి 


-: కురుపతి బలరాముని బ్రార్థించుట 5 


ముదము తత్తరపాటు మొలవంగ నతని 
పదపంకజములకుం బ్రణమిల్లి నిల్చి 310 


226 | ద్విపద భాగవతము 


యాతనిదెస మొగంబై కేలుమొగిచి 
యాతురఫణతి నిట్లని విన్నవించె. 
“దేవవేవారాధ్య! దివ్యావతార! 
భావగమ్యాకార! భక్తలోకేశ ! 
(శ్రీధరణీభర! శేషావతార! 

మాధవ! నిగమవాజ్మయ నిర్వికార! 
వెయ్యిపాదంబులు వెయ్యిచేతులను 
వెయ్యతలల్‌ రెండు వేలుజిహ్వలును 
గలిగి యందొక ఫణాగ్రమున నీజగతిం 
గొలంది నీలముభంగింగొని తాల్చునీవు 
భూతాళి బుట్టింప బ్రోవ శిక్షింప 
చాతుర్యుండవు నీవు సకలలోకేశ! 
నీతత్వమెజుంగంగ నేరక క్రొవ్వి 
యీతండాడిన మాటలెల్లను సైంచు! 
రక్షించు! మీయుపద్రవము వారించు! 
అక్షయబలరామ!” అనిసంస్తుతింప 
ఘనప్రసన్నాత్ముండై కామపాలుండు 
తనరార నంబికాతనయు మన్నించి 
హలముఖ మెడలించె నప్పురికోట 
బలరాముచే బాధపడి కొంత యెత్తి 320 
నేండును జూపట్టె నెటి రాము మహిమ! 
పోండిగా వినుతింపం బోలదెవ్వరికి 
కురుపతి యల్లునింగూతును ననిచి 


మడికి సింగన | 227 


యరణంబు పదివేలు హరులును గరులు 
మూండు వేల్రథములు మొగినాల్లువేలు 
పొండిగా నిచ్చి యప్పుడు దోడుకొనుచు 
ద్వారక కేతెంచెం దాలాంకుండంత; 

శౌరి యంతయు విని సంతోషమందె. 
అని చెప్పుటయు రామునతుల విక్రమము 
విని కురుప్రవరుండు విస్మయంబంది 
“పరమయోగీశ్వర ! బలభద్రు మహిమ 
సరసిజాసనుకైన! జర్చింపరాదు 
హరియెట్లు విహరించె నటమీంది కథలు 
పరిపాటి నాకు నేర్పడం జెప్పుండనిన” 
బాదరాయణియు నప్పద్నాక్షు మహిమ 
నాదరంబున వినుమని చెప్పం దొడంగె. 
నరకునిద్రుంచి యానలినలోచనుల 
వెరవార పదియాటు వేలనూజ్వురను 
పరిణయంబయ్యె నాపంకజోదరుండు 
పరపేది యిందజం బొందునా! ఒకతె 3830 


-: నారదుండు శ్రీకృష్ణుని లీలలను జూడనేతెంచుట :- 


మరిగివర్తించునో ! మరినేర్చుకొలంది 
యరసివచ్చెదంగాక యనుచు నారదుడు 
వరభక్తి నేతెంచె వడి ద్వారవతికి. 
చనుదెంచుచో సత్య సదనంబునందుం 
దనుపారుం బారిజాతమునీడ నొప్పు 


228 | ద్విపద భాగవతము 


విరులచప్పరములో విశదమై పొలుచు 
పరువంపు వువ్వులపానుపు మీంద 
పల్లవశ్రీమించి పరగుకెంగేల 

నల్లన రుక్మిణి యడుగులొత్తుచును 
కాళిందిసతియు లక్షణయును నిలిచి 
తాలవృంతంబులు దనుపార వీవ; 
తమ్ములమీయంగందగ మిత్రవింద; 
అమ్ముకుందునకు నానందమొందింప 
శంబరాంతకు మూలశక్తి యోయనంగం 
బంబిన రాగసంభ్రమచిత్త యగుచు 
జాంబవతీదేవి చందనంబలంద; 
కంబుకంఠలు మదింగరము సంతసము 
నలి సత్యభామయు నాగ్నజిత్తి యును 
సలలితంబైన వింజామర లిడంగం 
కెంగేలం గేలును గీలించి భద్ర 
యంగుళాగ్రములొత్తి యందంద తివియ; 
లాలితమంగళాలాపంబులొలయం 
గేళిమై నింతులు కెలంకులం గొలువ; 
మండితకోటీరమణికాంతి నిగుడ 
కుండలరుచులు జెక్కుల నవ్వులొాలయం; 
చెనకికౌస్తుభమణి శ్రీవత్సరుచుల 
వనమాల యురమున వాసనంజూప; 
ఆయత శంఖచక్రాది చిహ్నములం 


840 


మడికి సింగన | 229 


గేయూర కంకణాంకిత బాహు లొలయ; 
హాటక రుచిర చేలాంచల ద్యుతులం 
బాటిల్లి బాలాతపస్ఫూర్తి నిగుడ, 

తెల్ల దామెరమీంది తేంటి చందమున 
నల్ల నిమేను నున్నతశయ్యం జేర్చి 
*సుదతులతో (గూడి సుఖగోష్టినున్న 
యారూఢయౌవను నంభోజనయను 
నారాయణుని సచ్చిదానందుంగాంచి 
మటుంగున నిలుచుండి మహతి మీటుటయు; 
నెటింగి దిగ్గనలేచి యెదురేంగి మొక్కి 350 
యమ్మునిం దోతెంచి యర్ధిం బూజించి 
క్రమ్మన నెమ్మోముం గనుంగొని పలికె. 
“ఓమునీశ్వరచంద్ర | యోగీంద్రవంద్య! 
సేమమేనీకు? నీశిష్యులు సుఖులె? 
మామీదగ్భపంగల్లి మమ్ము మన్నించి 
యేమివిచ్చేసితి రెజింగింపు” మనిన 
నల్లననవ్వుచు హరికేలుపాణి 
పల్లవంబులం బట్టీ పలికె నమ్మాని. 
“ఆదినారాయణ! అఖలాండనిలయ! 
వేదాంగవాహన! విశ్వప్రకాశ! 
విశ్వంభరాంబర! విశ్వంభరాఖ్య! 
విశ్వాత్మ! నిత్య! సువిజ్ఞానరూప! 

నీపేరు భవదుఃఖనీరధితేప! 


1. ఒకేపాదమున్నది 


230 | ద్విపద భాగవతము 


నీపాదములం బుట్టె నిఖిలతీర్ధములు 
తీర్ధ పూతుండవీవ తీర్ధంబు నీవ 
తీర్థఫలంబిచ్చు దేవుడ వీవ 
నీరజభవుండును నీతత్వమెజుంగ 
నేరండు ననుంబోంటి నేర్చునే కృష్ణ! 
నిన్నుంజూడగలేని నీరసాత్మకులం 
గన్నులు కన్నులే కమలాభిరామ! 360 
జలజాక్ష! నీపాదజలజాతయుగముం 
దలంపనేరని దుష్టతముల నేమందు! 
తప్పక నీమూర్తి దర్శించి మొక్కి 
యిప్పుడే పనివింటి నిందిరారమణ! 
కన్నులం జల్లగాం గనుకొంటి మంటి 
నెన్నిచందంబుల నేకృతార్థుండను!” 
అనిపల్కి కృష్ణున కందంద మొక్కి 
చనియె నారదుం డొండు సదనంబు లోని 
=: శ్రీకృష్ణలీలలు :- 

కక్కడ హరి యుద్దవాచార్యుల తోడ 
నక్కజంబుగ జూదమాడగం జూచి 
యతనిచేంబూజితుండై వేరె యొక్క 
సతియింటి కరుగుచో శస్తాస్తలీల 
లభ్యసింపుచునున్న హరింగాంచి మొక్కి 
యభ్యుదయంబని యటవోయి చూడం 
చిన్నిపాపల బొమ్మపెండ్లిండ్లు సేయు 


మడికి సింగన | 231 


చున్న వెన్నునింగాంచి యుల్లంబులోన 
సంతసిల్లుచునుండి మంత్రులుందానుం 
దగుకార్య మూహింప దైత్యారిచేత 
నగణితంబుగం బూజలంది యామౌని 370 
యటపోయి చూచుచో నశ్వరత్నంబుం 
జటులత నెక్కి బజ్జళ్లుంద్రొక్కించు; 
మరియొక్క యింటిలో మగువలు దాను 
నరమి దాంగి మూంత లాడంగంయజూచి 
యాదట నొకయింట నమలధేనువులు 
భూదేవులకు ధారంబోయంగం జూచి; 
యొండొక్కయింటిలో వెన్నుండు సతులు 
కుండలీనృత్యంబుం గోరి యీక్షింపం 
గనుంగొనె, నాయింట కజ్డాలు పంచి 
పెనుపార సతులకుం బెట్టంగంజూచె ; 
ఇద్దసమాధిభూయిష్టుండై యొక్క 
శుద్ధాంతమున నుండంజూచి యిబ్బంగి 
వెరవార పదియాటువేవుర యిండ్ల 
పరిపరివిధములం బంకజోదరుండు 
కోరి క్రీడింపం గన్గాని దేవమౌని 
శౌరిసత్యజ్ఞానసంపదలాత్మ 
నచ్చెరువందుచు హరింబ్రస్తుతించి 
యిచ్చ నెంతయుమెచ్చి యిట్లని పలికె. 
“సర్వభూతాత్మక! సతతంబు మెలంగు 
సర్వజ్ఞుండవు నీవు సకలలోకేశ! 880 


232 | ద్విపద భాగవతము 


మానుషతను బొంది మహనీయ యిట్టి 
జ్ఞానాధికుండౌట చర్చింపనరుదు! 
యోగమాయారూఢి నొనరిన నిన్ను 
యోగీంద్రులును గాన నోపరు కృష్ణ! 
ఏయుగంబులయుందు నెవ్వరు మున్ను 
నాయంత నెజుంగరు నలినాక్ష నిన్ను 
నీతత్వరూపంబు నెటిం బెక్కుగతులం 
జేతోగతంబయ్యెం జెన్నార నాకు! 
నొక్కండ వయ్యును నురుపుణ్యమూర్తి! 
పెక్కురూపులుదాల్సి పెంపొందుచుండి; 
గురుండును దండ్రియుం గోరి దైవంబు 
బరమాత్ముండవు పరబ్రహ్మంబు నీవ!” 
అని ప్రదక్షిణపూర్వమై వచ్చి మొక్కి 
జననాథ! నవ్వుచు జనియె నారదుడు 
హరియుంబదాజు వేలంగనాజనులు 
మరిగి వర్తించిన మహనీయకథలు 
చదివిన వ్రాసిన సద్భక్తి విన్న 

మదిలో దలంచిన మనుజోత్త ములకు 
గరమొప్ప ధర్మార్థ కామమోక్షములు 
దొరకును భవదుఃఖదోషంబులణంగు 390 
నని చెప్పి శుకయోగి యప్పుణ్యచరిత 
లనఘ! వెండియు వినుమని చెప్పదొడంగె. 
నారదు వీడ్బొల్సి నలినాక్షుండంత 


మడికి సింగన | 233 


నారులు దాను నున్నతకేళిసలుపం 
గమలారి యామినీకన్యకం బ్రీతిం 
(గమమొప్పం బెండ్లికి గానేంగు దేర 


=; సాయంకాల వర్ణనము వా 


చరమాద్రి యను కలశము నీటిలోన 
గురువెట్టిన ఘడియకుడుకయో యనంగ! 
పరపైన ద్విజవాక్యఫణతులు చెలంగం 
గరమొప్పం[గ్రుంక భాస్మరమండలంబు; 
ఎజసంజ యదరి కెంపెక్కె నంబరము; 
తటితలటిం బొదజూపెం దార లందంద; 
ఆలోన సకలదిశాక్రాంత మగుచు 
మేలైన కృష్ణుని మేచాయం బోలె 
నెతినొప్పం గాళింది నీరంబువోలె 
తజచైన తేంటుల దాంటుల వోలె 
పెనుపైన నీలాలపేరులు వోలె 

ఘనమైన యేనుంగ కదుపులు వోలె 
నలినొప్పు నీలోత్సలంబులు వోలె 
బొలుపైన కసూరి ప్రోగులు వోలె 400 
దొలుకారుకాంతులు తుటుములు వోలె 
దలమీరి చీకటి దట్టమై పేర్చి 
ఘనతమోవారణగర్వంబులణపం 
గొనకొన్న సింగంపు కొదమకో యనంగ 
రాకావధూమణి రాగిల్లి చూచు 


234 | ద్విపద భాగవతము 


ప్రాకట రత్నదర్పణమకో యనంగ 
శార్వరీసతిముఖజలజమో యనంగం 
బూర్వపర్వతము పైం బొడమెచందురుండు; 
తటథిమి దికృతుల దంతపుకరాటమున 
నెజయం గర్పూరంబె నించిన మాడ్మి 
పరపైన బ్రహ్మాండభాండంబు నిండి 
కరమొప్ప విలసిల్లె కౌముదీలక్షి ట్ర్‌ 
అంతట పీడితులై చకోరములు 

వింతమైం బజతెంచె వెన్నెలంగ్రోల; 
వెరవార గృష్టుండు వెన్నెలబైటం 
దరుణులు దానును దగ వినోదించి 
నందటి యిండ్లను నమరు పాన్సులను 
నందజంగ్రీడించె నన్నిరూపములం 
దెజవలుం దారు మోదిలి యుండిరంతం 
దబచుగా నెలుగించెం దామచూడములు 410 
=: థ్రీకృష్ణుండు మేల్క నిప్రాతకాల కృత్యములం దీర్చుకొనుట :- 
వందిమాగధ భాగవత నినాదములం 
గందున శౌరి మేల్మని ధర్మచింతం 
దలపోయుచును లేచి తల్పంబు డిగ్గి 
కలధౌతమయపాదుకలం (బ్రేమం దొడిగి 
యువిదలు కైదండలొసంగి తోనడువ 
రవణించు కనకవజపు బిందియలను 
జలకములాది వస్త్రములు మైందాల్చి 


మడికి సింగన | 235 


సలలితంబుగం దీర్చె సంధ్యకృత్యములు. 
ఎసగంగ నుదయాచలేంద్రంబు మౌళి 
పసిండి కోహళియన భానుండు వొడువం 
గలకొన కర్పూరగంధ వాసనల 

నలరెడి విరులచే నతిభక్తితోడ 
దేవార్చనంబు భూదేవార్చనంబు 
దైవపైతృకములు తెజింగొప్పం జేసి 
తిలభూహిరణ్మయధేను దానముల 
సలలితంబుగ విప్రసంఘంబుం దనిపి 
కోరి విద్వజ్ఞన గోష్టి నాలించి 
యారూఢగతిని తత్వార్థంబుం దెలిసి 
యంబరాభరణమాల్యాను లేపములు 
తాంబూలములు నిచ్చి తగ వీడుకొల్పి 420 
దివ్యమాల్యంబులు దివ్యగంధములు 
దివ్వభూషణములు దివ్యాంబరములు 
ధరియించి తగ నాజ్యదర్పణద్యుతులు 
పరికించి మోసాల బయలికేతెంచి 
పటహకాహళశంఖపాటకారావ 
పటుతరాశీర్వాదభద్రనాదములు 
తరమిడి మోయ నందకశంఖచడక్ర 
పరగదాశార్‌బ్ఞ దుర్వారశ (స్రములు 
పురుషరూపముం దాల్చి పొరిదన్నుం గొలువ 
కరుణాకటాక్షవీక్షణరోచు లొలయ 
నల్లన నవ్వుచు నఖీలబాంధవులం 


236 | ద్విపద భాగవతము 


జల్లని చూపుల శౌరి వీక్షింపం 
దేరాయతము సేసి తెచ్చి మైొక్కుటయు 
దారకుం గని నవ్వి తగ రథంబెక్కి 
పసిండిబ్రద్దల బూని పడవాళ్లు మోయ 
నెసంగ సందడి జడియించి తోనడువ 
నగరి సుధర్మాఖ్యయగు సభాస్థలిని 
కరమొప్పుముత్యాల గద్దియమీంద 
వీరాసనస్థుండై విష్ణుం డొప్పారె. 

చేరి రసజ్ఞులు సేవకో త్తములు 
నగణిత నీతివిద్యావిశారదులుం 


దగు మంత్రి సామంత దండనాయకులు 


నల్లుండు కొడుకులు నఖీలబాంధవులు 
నెల్లసంపదలతో నేపారి కొలువ 
అందంద కరకంకణారావ మెలయ 
చందనగంధులు చామరల్‌ వీవం 
గొలువెల్లం దామరకొలను చందమున 
నలరి సేవింపంగ నధికమోదమున 
నగ్రజుండును దాను యమ్మురారాతి 
యుగ సేనునిం గొల్చియున్న యావేళ 
దౌవారికులచేతం దగం జెప్పి పనిచి 
యావాసుదేవుని యనుమతిం బడసి 
చనుదెంచె నొక్క డాజలజాత నేత్రుం 
గనిమొక్కి పలికె నక్కటికంబుందోంప. 


430 


మడికి సింగన | 237 


=: రాజులచేం బంపంబడిన దూత శ్రీకృష్ణుని యెదుట మొరవెట్టుట: - 


“జగతి భారముమాన్చ శత్రుల నడప 
నగణితంబగు సాధులగు వారింబ్రోవ 
యాదవాన్వయమున నవతార మొంది 
తాదినారాయణ! అమరేంద్ర వంద్య! 
మగధ భూపాలుండు మది నోట లేక 
జగతీశ్వరులనెల్లం జంపుచున్నాండు! 440 
వెజవేది యిరువుర వేవుర నృపులం 
జెజంబెట్టి మదిం గృపచింత వోవిడిచి 
తరమిడి దినమొక్క ధరణీశవరునిం 
బొరిపుచ్చి భైరవపూజంగావించు. 
అతనికి లోంబడ్డ యవనీశులెందుం 
గతిలేక యున్న మీకడకుం బుత్తేర 
నరుదెంచినాండ నీవాజరాసంధుం 
బరిమార్చి నృపకోటి ప్రాణంబు లెత్తు 
మేవిధంబున నైన నీ బారిం గడవ 
నీవెకాకొక్కండు నేర్చునే కృష్ణ? 

ఇది నీకు విక్రమంబిది నీకుం బెంపు! 
ఇది నీకు శౌర్యంబు యిందిరాధీశ! 
కీర్తియు సుకృతంబు గెలుపు నీకబ్బు! 
ఆర్హుల రక్షింపు మంభోజనయన!” 


-:నారదుని యాగమనము: - 
అని దూత వినతింప నంత నారదుడు 


238 | ద్విపద భాగవతము 


చనుదెంచె దివినుండి శౌరిసన్నిధికి. 
అమ్ముని కెదురేంగి యర్హ పీఠమున 
నిమ్ముల నిలిపి మోమీక్షించి పలికె. 
“మునినాథ! త్రిభువనంబుల వార్తలెల్ల 
ఘనదివ్యదృష్టిని గననివి లేవు! 450 
ఏమి విశేషంబు లెలీంగింపు” మనిన: 
ఆముని నవ్వుచు హరిం జూచి పలికె. 
“నీమహత్వంబున నిఖీలంబుంగాంతు 
నీమాయకడంగాన నెరకున్నాండ! 

కోరి నీ మేనత్తకొడుకు ధర్మజుండు 
సూరివంద్యుండు రాజసూయాధ్వరంబుం 
జేయనుద్యోగించి చెచ్చెర నిన్ను 
(శ్రీయుక్తి నాచార్యుం జేయనున్నాండు! 
ఆమఘంబీక్షింప సఖిల దేవతలు 
భూమీశ్వరులు వేద్మం బోవుచున్నారు 
నీరజాయతనేత్ర నీవువిచ్చేసి 

బోరున రిపుకోటిం బొరిమార్చు వేగ 
నచ్చట శిశుపాలుండడరి నీ చేతం 
జచ్చు నీపయనంబు సమకూర్సవలయు, 
పొరి జరాసంధుం బొరిమార్చ నెట్టి 
వీరున కెందును వెరవుగాదెందు! 
అతండు భీముని చేత నట మల్ల యుద్ధ 
హతుండౌను యన్యుల కతండజేయుండు. 


మడికి సింగన | 239 


భీమునిచేతను చెరపెట్టి చంపు 
నే మీకు నెటింగింప నే తెంచినాండం 460 


-: నారదుని మాటలను విని శ్రీకృష్ణుండుద్ధవాచార్యుని యభిప్రాయము 
నడుగుట:- 


బని విని యదనం” చుం బద్నాక్షు వీడు 
కొని నారదుండు బోవ గోవిందు డంత 
నయ్యుద్ధవునిం జూచి యంతరంగమున 
నెయ్యంబు లియ్యంబు నెరయు నిట్లనియె. 
“వీతియు ధర్మంబు నేర్పును హితవుం 
జాతుర్యమును గల సత్యసంధుండవు; 
కడంకతోంగార్యంబుం గనుచోట మాకుం 
గడునొప్పు మీరలె కన్నులు బుద్ధి” 
యనుటయు నుద్ధవుండంబుజోదరునిం 
గనుంగొని నముందడై కడునొప్పం బలికె. 
“ఇందిరాధీశ! నీ వెజుంగని కృత్య 
మెందును గలదె నన్నిలం బెద్దం దేసి 
మన్నించి యడిగెద మార్గంబుం దెలియ 
విన్నవించెద నర్ధి విను” మని పలికి. 
“పరమబంధుండు నీకు పాండవాగ్రజుండు 
సురుచిరంబుగ రాజసూయంబు సేయం 
దలంచినయట్టి యధ్వరకృత్యమునకుం 
గలంకువ లేకుండం గాచి రక్షింపు! 
ప్రాణంబుతోడ జరాసంధుండుండ 
స్థాణునకును గావ శక్యంబు గాదు! 470 


240 | ద్విపద భాగవతము 


వాని నేగతినైన వధియింపకున్న 

పూను జన్నంబు సంపూర్ణంబు గాదు. 
ఘనబలాధ్యుండు గాన కదనంబులోనం 
జెనకి యెవ్వనికి నిర్జింపంగా నరిది 
యనిలజార్జునులతో నాపురి కేంగి 

చని విప్రవరులయాచందమై వేడి 

మల్ల యుద్ధంబున మరి భీము చేత 
నెల్ల భంగుల వారి యేపడగింపు 
మాతండు దీరిన నఖిలరాజులకుం 
బ్రీతియౌ పగదీరుం బెంపొందు నీకు 
దగ జరాసంధుచేతను బద్దులైన 
జగతీశ్వరులం (బోవ జనుటయే లెస్స” 
-: శ్రీకృష్ణుని ఇంద్రప్రస్థ ప్రయాణము: - 
అని యుద్ధవుండిటు లాడువాక్యములు 
విని సంతసము నొంది వెన్నుండా ప్రొద్దె 
యానకదుందుభి హలపాణి యుగ్ర 
సేనాదులనుమతి సేయంగం గదలి 
భూతలాదీశులు పుత్తెంచినట్టి 
దూతకభీష్ట వస్తువులిచ్చి యనిపి 
పటుసైన్య మేఘ పుష్పక బలాకాది 
చటులవాజులం బూని సన్నద్ధలీల 
గరుడ కేతన కాంతి గడునొప్పు తేరు 
గురుతరంబుగ దారకుండు దెచ్చి మొక్క 


480 


మడికి సింగన | 241 


నారోహణము నేసి యఖీలబాంధవులుం 
దోరంపు వేడుకతో గొల్చి వేరాంగం; 
జెలువారు కాంచన శిబిరంబు లెక్కి 
యెలమి పట్టపుదేవులనమండ్రు నడువ; 
"వలనొప్ప పటహాదివాద్యంబు లొలయ 
వందిబృందములు కై వారంబు సేయ 
సందడి పడవాళ్లు జడిసి తోనడువ 
నతివైభవముల నిత్య ప్రయాణములం 
జతురతం బెక్కు దేశములుత్తరించి 
జలజాతనేత్రుండు సకలసంపదలం 
బొలుచునింద్ర ప్రస్థపురము కేతెంచె. 

- ధర్మజాదులు శ్రీకృష్ణుని సమ్మానించుట: - 
అమ్మహాత్మునిరాక యరసి ధర్మజుండు 
తమ్ములుం దాను బాంధవులతో నెదురు 
వచ్చి నముండైన వసుదేవతనయు 
గ్రుచ్చికౌంగిటం జేర్చె; గోవిందుండంత 
ననిలనందను బ్రేమ నక్కునం జేర్చి 
తనకు మొక్కిన మాద్రి తనయుల నరుని 490 
*ననువార నాలింగనము సేసి వార 
లందజుం గొల్చిరా నమరేంద్రులీలం 
జెంది యప్పురిం ప్రవేశించె మురారి 
పౌరుల కన్నులపండువ గాంగ 


1. ఒకేపాదమున్నది 2. ఒకేపాదమున్నది 


242 | ద్విపద భాగవతము 


భూరిపుణ్యుండు పాండవుల నగరికిని 
నరిగి కుంతికి మొక్క నమ్మహాదేవి 
కరమొప్పం గృష్టుని గౌంగిటం జేర్చి 
యానంద రసముబ్బి యలుగులుం బారం 
బూని యందజం బేమంబూజించి కుంతి 
పాంచాలసుతయు సుభద్రయుం గృష్టుం 
గాంచి సాష్ట్రాంగంబు కరమర్థి నెజంగి 
హరి కాంతలును దాను నన్యోన్యప్రేమం 
బరిరంభణముల సంభావన క్రియల 
సలిపి యింపార మజ్జనభోజనములం 
గలసి క్రీడించిరి; కమలాక్షుండంత 
నాపాండవుల సేమమంతయు నడిగి 
యాపార్డు గృహమున కరుగ నన్నరుండు 
మజ్జనభోజన మహిత సౌఖ్యముల 
నజ్జగన్నాథుని నతిభక్తిం దనిపి 500 
హంస తూలిక పాన్పునందు సంప్రీతిం 
గంసారి నునిచి కాల్బడనుండి క్రీడ 
నడుగు లొత్తుచు నుచితాలాప లీలం 
గడంగి వినోదింపగా ధర్మసుతుండు 
చనుదెంచుటయు శౌరి చయ్యన లేచి 
తనర నాన్ఫపు కరస్థలిబట్టి తివియ 

నేక శయ్యను వారలిరువురు నుండం 
జేకొని తమ్ములు సేవించియుండ 
“నారగించితే కృష్ణ!” అలసితీ వనుచు 


మడికి సింగన | 243 


=: ధర్మరాజు రాజసూయయాగ విషయమై శ్రీకృష్ణుని యెదుట ప్రస్తావించుట: - 
శౌరితోడ నజాతశత్రుం డిట్లనియె. 
లోకబాంధవ చంద్రలోచన! భక్త 
లోకరక్షణ! సితశ్లోక! లోకేశ! 
నీ వెణుంగని యవి నిఖిలంబు లందు 
లేవెల్ల యెడల నిర్లేపుండ వీవ 
వినుము నీ కెటింగించు విన్నప మొకటి 
అనఘాత్మ! రాజసూయము పేరి క్రతువు 
సేయుదు నని మదిం జింతించినాండ 
నేయుపాయంబున నిదిసిద్ధి బొందు 
నానతిమ్మనుండు నాయమతనూభవుని 
యాననంవీక్షించి హరి ప్రీతిం బలికె. 510 


అ శ్రీకృష్ణుండు రాజసూయయాగము నాచరింపవలసినదిగా 
ధర్మ పుత్రుని ప్రోత్సహించుట: - 

కౌరవవృషభ! లోకము రాజులకును 

యేరీతి సిద్ధింప దీమహాక్రతువు 

ధరణీశ! నీవు నీ తమ్ములు బలిమి 

దొరకని కార్య మెందును గలదయ్య? 

పితృ దేవ సద్విజ ప్రీతి గావింపు 

టతిశయమగుపుణ్య మయ్యధ్వరంబు! 

రాజులం గెలిచి వారల ధనావళుల 

రాజసంబునం దెచ్చి రాజసూయంబు 


వెలయింపవలయు దిగ్విజయంబు సేయం 


244 | ద్విపద భాగవతము 


దలంచిన వేగ నీ తమ్ములం బంపు” 
మని చెప్తుటయు విని యమనందనుండు 
ననుజుల దిగ్విజయార్థంబు ఫనుపం 


-: పాండవులు దిగ్విజయ యాత్రకై వెడలుట:- 
జటుల బలాధ్యుందై సహదేవుం డెలమి 
యట దక్షిణంబున కరిగె పెంపొంది, 
నకులుండుదగ్ర సైన్యము తన్ను గొలువం 
(బకటితంబుగ నేంగెం బడమటి కడకు; 
ఘనబలోపేతుండై కదలి యర్జునుండు 
ధనదు దిక్కునకు నుద్ధతవృత్తి నడచె; 
సేమంబుతోడుత నెథటిం బూర్వదిశకు 
భీమబలాఢ్యుండై భీముడు గదలై; 
నీభంగిం జని దిక్కు లెల్ల సాధించి 
యాభీలరణ కేళి నహితుల నోర్చి 
కరిహయమాణిక్యఘన నిష్మములును 
వరరత్న భూషణావలు లొప్పం దెచ్చి 
ధర్మనందనునకుం దగ వేజ వేజ 
నర్మిలి నొప్పించి యనుజు లిట్లనిరి. 
“జననాథ! విను జరాసంధుడు దక్క 
మన కరి వెట్టని మహిపుండు లేడు 
వాని నిర్దింప కధ్వరకృత్యమునకుం 
బూనంగం దలంచుట బుద్ధిగా దెందు.” 
అని పల్మ నుర్వీశుండగు ధర్మసుతునిం 
గనుంగొని బోధించి కంసారి పలికె. 


520 


మడికి సింగన | 245 


క శ్రీకృష్ణుడు జరాసంధుని మాయించెదనని చెప్పుట: - 


“జననాధ! నీ భుజాశ్రయశక్తి దలంప 
నెనయ జరాసంధుం డెంతటి వాడు? 
మల్ల యుద్ధంబున మారుతి చేత్ర 
నెల్లుండి చంపింతు నిటు జూడు మమ్ము 
బనుపుము నీకింత భయమంద నేల?” 
అని పల్కి భీముడు నర్జునుం డెలమి 
తనుంగొల్చి రాగ నుద్ధత గిరివజము 
- శ్రకృష్ణుండు భీమార్జునులతో బ్రాహ్మణ వేషములను ధరించి గిరివ్రజము 
ప్రవేశించుట: - 
దనర బ్రాహ్మణ వేషధారులై చొచ్చి5830 
యరులకభేద్యుండై యలరు మాగధుని 
వర మందిరమున కవారణ నరిగి 
దేవగురుద్విజ తృప్తిం గావించు 
సావధానుని జరాసంధునిం గాంచి 
వామనరూపమై వచ్చి యబ్బలిని 
భూమి వేండినయట్టి బుద్దులప్రోగు 
యనిలజార్జునులతో నర్ధి దీవించి 
చనవున నాజరాసంధుతో ననియె. 


- శ్రీకృష్ణుండు జరాసంధుని యుద్ధ భిక్ష వేండుట:- 


“అనఘాత్మ! యీ యింటి కథితులు మేము 
చనుదెంచినారము సకలవస్తువులు 


246 | ద్విపద భాగవతము 


నడిగిన లేదన కర్ణుల కిచ్చు 
కడుపుణ్యనిధివి మాగధరాజతనయ! 
ఏమిగోరిన యర్ధ మిచ్చి నిచ్చలును 
భూమిలోం బొగడొంది బొంక వెన్నండును! 
ఘనకపోతమునకై కండలు గోసి 

తనువిచ్చి శిబి ధాత్రి ధన్యుండు గాండె! 
మును హరిశ్చంద్రుండు మొగి కౌశికునకుం 
దనరార పుత్రునిం దగ విక్రయించి 
చండాలరూపమై శౌర్యంబుం గ్రాంగి 
యుండి తాంబొందండే యూర్థ్వలోకంబు! 540 
ఒక కపోతము తొల్లి యొక కిరాతునకుం 
బ్రకటమై తనమేను భక్ష్యంబుం జేసి 

యొట్టి పుణ్యులకైన నెన్నంగ రాని 

యట్టి లోకము గాంచె నని చెప్ప వినవె! 
పడుచును కనకంబుం బ్రాయంబు నమ్మి 
యడిగిన లేదని య ర్ధి వర్దంబు 

నెడపిన పాపాత్ము లిందును నందుం 
జెడిపోవుదురనుచుం జెప్పిన నతండు 

వారి తేజంబులు వారి సత్వములు 

వారి మేనుల రణవ్రణకిణంబులును 

గని మహీనాథులుగా నిశ్చయించి 
యనియె వారలతోడ నల్లన నగుచు, 
“భూపాలకులు మీకుం బురుడేది! విప్ర 


మడికి సింగన | 247 


రూపంబు లొంది మా ప్రోలికి వచ్చి 
యడుగుచున్నారు మీరథితులుగారు! 
అడుగుండు ప్రాణంబులైన మీకిత్తు! 
విప్రవేషముందాల్సి వేండుట చేత 
విప్రోత్తముండ స్వయం విష్ణుండ వీవ 
యని పలుకంగ శౌరి యతని తెంపునకు 
మనములోపలమెచ్చి మగధున కనియె. 550 
“అనఘ! యుద్దార్థులమై వచ్చినార 
మెనయంగృష్టుండ నేనితండు వాయుజుండు 
వాండు కవ్వంది మాకు ద్వంద్వయుద్ధంబు 
పోండిగా నిమ్మన్ను” పొంగి మాగధుండు! 
“అగుంగాక మీకోరి నట్ల యుద్ధంబుం 
దగ నిచ్చినాండ యుద్ధతం జేర్చిరండు 
గోపాల! నీవోడి కురుకుమారకుల 
వైపునం దెచ్చితి! పడుచుల తరమెం! 
పసదప్పి నీవోడి పారిన నేల 

కసువు మొల్వదు నేండు! కాన నీ తోడ 
సమరంబు సేయుట సమయంబు గాదు 
కమలాక్ష! నాకీడుగాం డర్జునుండు 

మల్ల యుద్ధంబున మారుతాత్మజని 
త్రుళ్లడంచెదం మీరు తొలంగంగ జూడుం 


-: భీమజరాసంధుల మల్ల యుద్ధము: - 
డని పల్కి సన్నద్దుండై యూరు వెడలి 
చని యొక్క యెడ సమస్థలముం గావించి 


248 | ద్విపద భాగవతము 


మారు తాత్మజుండును మగధభూపతియు 
నీరసంబున డాసి యేపార నంత; 

నంత కాకారులై యత్యుగ్ర భద్ర 
దంతావళంబులు దగ్గజు మాడి 560 
పటుతర నిర్దాతపాతరంబులట్ల 

చటులతమై మల్ల చజచి యొండొరులం 
బట్టుచు విడుచుచు బాహుపాశములం 
జుట్టి విణ్లాణముల్‌ చూపి యార్చుచును 
సరియగు సవ్యాపసవ్య మార్గములం 
దరమిడి గదిసిమై తాంకి వైచుచును 

గడల కొమ్మంటులు గ్రమ్మంగం జెట్టు 
కడంగి వ్రేయుచుం జేత గదిమి తప్పుచును 
నాశీవిషంబుల ననువున (మోసి 
యాశుగమును బోలి యందంద వేయ 
ముదమున డగ్గరి ముష్టిఘాతముల 
పదతాడనంబులు పటుశక్తిం జూపి 

భీముని మగధుండు పిడికిటం బొడువ 
నామారుతాత్మజుందచలుండై నిలిచి 
మోకాలం గొని గుండె మోవంగం బొడువ 
వీంకరి మగధభూవిభుండుర్వి వ్రాలి! 
క్రమ్మన లేచి భీకర ముష్టి హతుల 
నమ్మారుతాత్మజు నందంద నొంప 

తబిలక నాతండాతని జత్రు దేశ 
మతిముతి బొడిచిన యంగంబు వడక 570 


మడికి సింగన | 249 


పడి పడి నిల్చి యా పవమానసుతుండు 
నడుము? బీడించి విణ్లాణంబు గొనంగ 
జాదించి ఇరువురు సమసత్వ లీల 
వీడాడి నొప్పింప వెన్నుడు గాంచి 


-: జరాసంధవధ: - 


వాయుపుత్రుడు జూచువగ వృక్షశాఖం 

జేయార్చి రెండుగాం జీరి నవ్వటయు 

నాసన్న దెలిచి మహాబలాత్మజుండు 

ఆసన్నుండగు శత్రు నంటంగం బట్టి 

పడవైచి కడకాలుం బరుసనం ద్రొక్కి 

వెడవెడ నార్చుచుం ట్రిదిలి పోనీక 

నటమున్ను జరచేత నంటగ బడిన 

చటులాత్ముండగు జరాసంధుని మేను 

తరమిడి కదిళికాస్తంభంబుం జీరు 

కరింబోలె నుగ్రభీకర లీలం జీరి 

యిరుప్రక్కలుగం జేసి యిరువంకవైచి 

పరువడి నార్చిన పవమానసుతుని 

హరియును నర్జునుండందంద పొగడ 

సురసమూహము ప్రీతిం జూచి కీర్తించె. 

- శ్రీకృష్ణుండు జరాసంధుని కుమాంరుడు సహదేవుని రాజ్య మందునిచి, 
కారాగృహవాసులగు రాజులను విడిచి పుచ్చుట:- 

హరియు జరాసంధియగు సహదేవుం 

బరగ నుగధరాజ్య పట్టంబుం గట్టి; 580 


250 | ద్విపద భాగవతము 


యతిముతటిం జెరసాలయందున్న నృపుల 
వెజివాపి యంది విడిచి పుత్తెంచె. 
కారాగ్భహంబునం గడుమాసి సొచ్చి 
క్రూర బాధలం గంది కుందుచు నున్న 
యిరువదివేవురు నెపమన్నూటాజ్వు 
రురుచయ (భ్రాంతులై యొండొండ వెడలి 
చనుదెంచి కనిరి వాసవలోకవంద్యు 
ననుపమదివ్యభూషాంబరాభరణు 
భీమార్జునసమేతుం బృథుదీర్హ బాహు 
కామితార్థ ప్రదుం గడు భక్తి మొక్కి 
“శ్రీనాథ! గోవింద! శ్రీవత్సచిన్ల! 
దానవాంతక! కృష్ణ! తామరసాక్ష! 
ధారుణి రక్షింప ధర్మంబు నిలుపం 
గ్రూరదైత్యులం ద్రుంపం గోరి జన్మించి 
యాజనార్దనుండ వీవామ్నాయరూప! 
ఈజరాసంధుచే నీ బాధ నొంది 
నునికియు నిది మహదుపకారమయ్య! 
ఘనయోగ వర్యులు గానంగ లేని 
నినుంజూడం గంటిమి నిఖలాండ నిలయ! 590 
తలంపులు దనువులు దయనిచ్చి తీవు 
జలజాక్ష! ఇది పునర్జన్మంబు మాకు! 
ఖలు జరాసంధు నొక్కట జీరివైచి 
బలియుండై పేర్చెనీ బకవైరి లావు!” 


మడికి సింగన | 251 


అని దీనవదనులై యర్థి కీర్తించు 
జననాయకులం గృపాజలరాశిం దేల్చి 
జలజాక్షుండంత మజ్జనభోజనముల 
నలరించి భూషాంబరాదు లర్పించి 
వారల నూరార్చి వలనొప్పం బలికె. 
“కూరాత్ము చెరసాలం గుంది లోంగంది 
ముచ్చట నున్నారు; మొగిరాజ్య లీల 
లచ్చుగ భోగించుం డరుగుడు వేడ్క 
మదమత్సరంబులు మాని యే ప్రొద్దు 
మదిలోన నన్ను నేమటబకుండుం” డనుచు 
రాజుల ననిచి జరాసంధు చేత 
బూజలు గొని రథంబులు వేడ్క నెక్కి 
యనిలజార్జునులతో నతివైభవమున 
దనుజారి వచ్చె నింద్రప్రస్థపురికి 


జా శ్రీకృష్ణుండు భీమార్జునులతో నింద్రప్రస్థ పురికి మజిలి వచ్చుట:- 
వచ్చి యాపట్టణద్వారంబు నందు 

సచ్చరిత్రుండు పాంచజన్యమొత్తుటయు 600 
నా రవమాలించి యరుదెంచి పౌరు 

లారూఢమగు మహా హర్షంబుతోడం 

గామాది రహితు నిష్మాము శ్రీకృష్ణు 

రామానుజన్ముం బురాణ పూరుషునిం 

గని మొక్కి సంతోష కలితులై రంత; 

అనుజులు కృష్ణుండు నరుదెంచి మొక్క 


252 | ద్విపద భాగవతము 


పరమసమ్మదమునం బాండవాగ్రజుండు 
కరమర్ధి మువ్వురం గౌంగిటం జేర్చి 
హరిమోముం గని ముదితాత్ముందై పలికె 
పురుషోత్తమాచ్యుత! వుండరీకాక్ష! 

వరద! వామన! భక్తవత్సల! కృష్ణ! 
సరసిజాసనవంద్య! సారసనేత్ర! 
నీదాసులగు మాకు నిఖిలలోకముల 
సేదసాధ్యములగు నిందిరాధీశ! 
మందులు నీవు నమ్మగధేశు మీంద 
యతిముతి నేంగిన నంతనుండియును 
విలసిల్లు నురిగోల వేదనం బొందు 
పులుగు చందంబునం బొరలు చుండితిమి! 
చెచ్చెర శక్రునిర్దించి మీరిందు 

వచ్చిన ప్రాణంబు వచ్చె గోవింద!” 610 
అని పల్ముటయు పాండవా[గ్రజుం జూచి 
వినయంబుందోంప నవ్విష్ణుం డిట్లనియె. 
“నీయాజ్ఞ తలమోచి నెగడిన మాకు 
నాయెడ జయలబ్బులగు టెందు నరుదె? 
మూండు లోకములకు ముల్లెన యట్టి 
వాండు మగధభూమి పధ నట్టె 

వాని నశ్రమమున వధియించె భీము 
డేను నాసత్వము నేమనంగలను! 
బెడిదంవు పగ దీరెం బెంపొంద నీవుం 
దొడరి యజాతశత్రుండవైతి గాన 


మడికి సింగన | 253 


-: శ్రీకృష్ణుని ప్రోత్సాహముచే ధర్మరాజు రాజసూయమునకు గడంగుట: - 


రాజుల రక్షింప రాజసూయంబు 
నోజముం దప్పక నొనరింపు మనిన 

హరి వాక్యములకుబ్బి యమతనూభవుండు 
కురుపతి ముఖ్యులం గోరి రప్పించి 
భాగీరథీతీర పావనస్థలిని 

యాగశాలలు గట్టి యఖీల వస్తువులు 
సమకూర్చి వ్యాసాది సంయమీశ్వరులం 
గ్రమ మొప్ప బుత్విజగణము రావించి 
యాగోపకరణంబు లన్నియు దెచ్చి 
యాగమోక్తక్రియ నన్ని సంధించి 620 
దక్షుల నియమించి ధర్మనందనుండు 
దీక్షితుందై మహాద్విజకోటితోడ 
వేలుచుచుండంగ విష్ణుండంతటికిం 

జాలి భూసురవర్యసమితితో నిలువ 
తమ్ములు సకలబాంధవులును దారుం 
(గమ్మర పరిచర్య గావింపుచుండ 
హవ్యభాగమునకు నఖిల దేవతలు 
దివ్యయానములతో దివి నుండి చూడ 


-: యుధిష్టిరుండు శ్రీకృష్ణున కగ్రపూజ నొసంగుట:- 


నయ్యుధిష్టిరుండు ధౌమ్యాదులం గూడి 
చయ్యన నగ్రపూజలు చేయంగోరి 


254 | ద్విపద భాగవతము 


యందట రాజుల నర్ధి నీక్షించి 

“ఇందెవ్వరికి నర్ధ్య మిత్తునో యనంగ 
సహదేవుం డన్నకు జలజాక్షుం జూపి 
“విహితమాయర్హృ శ్ర్‌ంబు విష్ణున కిమ్ము 


ద్విజుండును గురుడు బుత్విజుండును భూమి 


భుజుండు దైవంబునై పొలుపారు నతండు! 
అతని బూజించిన సఖిల దేవతలు 
పితరులు మునులు సంప్రీతిగావింతు 


ర” నవుండు ప్రియమంది యమతనూభవుండు 


ఘనభక్తి హరికి నర్హ్యము సమర్పించి. 
బహురత్న భూషణాంబర గంధపుష్ట 
విహితభంగుల మంత్ర విధింబూజ సేయ 
మునులు రాజులు మనంబుల సంతసిల్ల 
ననిమిషావళి వచ్చి యభినుతి సేయ 
నాలోన శిశుపాలుం డంతయుం జూచి 
కాలాహిగతిమోసి కరతలంబెత్తి 
యొండొండ రోషాగ్ను లొలుకుచుండంగను 
పాండవాగ్రజు జూచి పలికె నుద్వృత్తి 


=: శిశుపాలుండు శ్రీకృష్ణుని నిందించుట:- 


“కటకటాం ధర్మజ! కడుచిన్న పాపం 
డిటుజెప్ప నీబుద్ధి యేల నిట్లయ్యె? 
గోపాలకుని జాలికుని సత్వహీను 
బాపాత్ముంబశుకర్ముం బరదారగమను 


630 


మడికి సింగన | 255 


నేమని పూజించి తిందతి నడుమ? 

ఏమటివాండు వీండీ యర్హ్యమునకు 

బలపరాక్రముల భూపతుల సన్మునుల 

దలవంపు సేయంగ దగునయ్య నీకు? 

ఎజుగకకూర్శి నీవిచ్చిననైన 

తటిలేచి యర్హ్యంబు తానెట్లుగొనియె? 

పూజనీయులగు నీ పురుషులలోన 

నేజాతిగలవాండు! ఇటు పెద్ద సేయ?” 640 


- ధర్మరాజు శిశుపాలునకు సమాధాన మిచుట:- 


అని పల్ముటయు విని యంతకాత్మజుండు 
“వినవోయి! శిశుపాల! వెల్టివి గాక 
హరికి సమానుడు నధికుండు గలదె? 
ఇరవుందప్పినమాట నేటి కాడెదవు? 
యజ్ఞరక్షకుండును యజ్ఞభోక్తయును 
యజ్ఞ ఫలంబిచ్చు నతండును దానె! 
అతని తేజోంశంబు లఖిలదేవతలు 
నతని గాదన నీకు నర్హమే యిట్లు?” 

అని పల్క్మ సభ్యులు నతనింగీర్తించి 
కనుంగొని శిశుపాలుం గలుషించి రంత. 


-: శిశుపాలవధ: - 
ఆమాటలకు దైత్యుండాత్మసైన్యంబు 


తోమహారౌద్రంబుతోం బన్నునిలిచె! 


256 | ద్విపద భాగవతము 


కురుబలంబుల నాంగంగొనక వే గదిసి 
పరవశంబొనరింప పంకజోదరుండు 
వారల వారించి జ్వలనార్చులొాలయ 
దారుణ చక్రముద్ధతం బ్రయోగింప 
నాదిత్యకుండలాయతతీ వ్రమగుచుం 
జేదిభూపతి శిరచ్చేదంబు సేసె; 
ఆహారవంబులు నమరసన్నుతులు 
నోహోబలంబుల నులివు పెల్ల డర 650 
నాతనితేజోంశ మందజుం జూడ 
నాతతంబుగ వచ్చి హరిలోనంగలసె! 
మునులు బుత్విజులును మురవైరి లావుం 
గొనియాడి మెచ్చిరి గురుభక్తి నంత 
రాజసూయంబుం బూర్జము సేసి ధర్మ 
రాజు, పెంపున భగీరథు సుతయందు 
నవభృతస్నాతుండై యరుదెంచి రాజ 
నివహంబుం బూజించి నెరవడిం గొలిపి 
"వరదక్షిణల విప్రవరకోటిం దనిపి 
యావిభవంబున నఖీలబంధులకు 

వావిరి నుత్తమ వస్తువు లొసంగి 

యనుప! సుయోధనుండా పట్టణమున 


నినుపారగాగొన్ని నెలలు వర్తించి 
1. ఒకే పాదమున్నది 


మడికి సింగన | 257 


యాసంపదల పెంపు నయ్యధ్వరంబు 
నాసభావిభవంబు నాగౌరవంబుం 
బాంచాలిరూప సౌభాగ్వసంపదలుC 
గాంచి నిర్విణ్ణుడై కడు చిన్నపోయి 
యమ్మహీపతి పేర్మి యంతరంగమునం 
గ్రమ్మర దనవీటి కరిగె రారాజు. 660 
పొరింబాండవులచేతం బూజలు వడసి 
హరి ద్వారవతికేంగె నతివలుం దాను 
అని చెప్పుటయు కౌరవాధినాయకుండు 
వినతుందై శుకయోగి విభున కిట్లనియొ 
వరమునీశ్వర! నీదువాక్యామృతంబు 
గురుభక్తి నెనెంతంగ్రోలిననైన 

తనివొందు చిత్త మాదైత్యారి మహిమ 
వినిపింపు మటు మీంది వృత్తాంత మనుండు 
అమ్మహాయోగీంద్రుం దమ్మహాత్మునకుం 
(గ్రమ్మన నప్పుణ్య కథం జెప్పదొడంంగె. 
ఇవియాదిగాం బెక్కు లిందిరావిభుండు 
వివిధవినోదియై విహరింపుచుండె. 
మతియును కృష్ణుండు మహనీయగతుల 
తెజివలం గూడి వర్తించెం బెంపార; 
బహురత్న చిత్రితభర్మ్యహర్మ్యముల 
విహరించె సతతము వెలందులు దాను; 


258 | ద్విపద భాగవతము 


వరపుష్పతానేక వనముల యందు 
మరియును బెక్షైన మదనతంత్రములం 
దనిపి యాయింతుల ధన్యులం జేసె 
అనియిట్లు విష్ణుని యవతారకథలు 670 
వినుపించు ఘనులకు విన్న పుణ్యులకు 
వినిమెచ్చియీగల వివరమంతులకు 
ఘనదోషహారమును గైవల్యసుఖము 
ఘనులు యోగీంద్రులు గమనింపలేని 
హరిభక్తి గల్గును నరయంగ నిదియ 
వెరంగున మది గల్లు విమలాత్ములకును 
అనియిట్లు నిత్యధర్మారంభు పేరం 
జనలోకనవపారిజాతంబు పేరం 
జతురకళాపూర్ణ చంద్రుని పేర 
నతులవైభవ నిర్దరాధీశుపేర 
శోభితనవరూపసూనాస్తు పేర 
నాభళమంత్రి కందామాత్యుపేరం 
గోరిభరద్వాజగోత్రసంజాతుం 
ఢారూఢమతి నయ్యలార్యనందనుండు 
శృంగారరసకళా శితవచోధనుండు 
సింగనామాత్యుండు చెలువగ్గలించి 
సలలితరసభావశబ్దగుంభనల 
వలనొప్పు శ్రీభాగవతపురాణమున 


మడికి సింగన | 259 


మహదాదియగు దశమస్మంధసరణి 

విహితలీలలనొప్పు విష్ణుచారిత్రం 680 
బ్రాకట జగదభిరక్ష కాండంబు 

నాకల్ప మాకల్ప మగుభంగిం జెప్పె. 


జగదభిరక్ష కాండము సమాప్తము. 
శ్రీకృష్ణార్పణమస్తు, 


WIENS 


260 | ద్విపద భాగవతము 


